న్గావరజంగమం 


(గిరిగీత + తరుగీత + జలగీత) 





శా. సూరం తీనివాసులు 
కవిత్వం 


కొ౦డల్నీ, అడవుల్నీ, నదుల్నీ కాపాడమని సందేశాత్మకంగా గీత రూపంలో 
అర్థించకుండా, ఈ మూడు జీవావరణ వ్యవస్థల్నీ మానసీకరించి, తమకు 
జరుగుతున్న విధ్వంసాన్ని స్వీయ వేదనా రూపంలో డా. సూరం శ్రీనివాసులు గారు 
ఈ గీతాల్ని రచించారు. మనిషికి తగిలిన గాయాల బాధని చెప్పుకున్నట్టుగా. 
మనుషుల అజ్ఞానాహంకారాలతో జీవావరణవ్యవస్థ మీద చేస్తున్న దౌర్జన్యమే 
ఈ గీతాలు. జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం అనేది కేవలం భౌతికమైన 
ఆవశ్యకత కాదని సున్నితంగా చెప్తూనే ఆయన భారతీయమైన సాంస్కృతిక 
నేపథ్యాన్ని కూడా పరామర్శించారు 





తల్హావజ్ఞల ఫతంజలి శాస్త్రి 


డ్‌ 


న్లావరజంగమం 


(గిరిగిత + తరుగీత * జలగీత) 


ఢా. గూరం తీనివానులు 
కవిత్వం 


త్ర ఇవు రధ ల లు 





న్ధావ రజంగమం 
(గిరిగీత + తరుగీత = జలగీత) 


డా. సూరం శ్రీనివాసులు 


Sthaavarajangamam 


By Dr. Suram Srinivasulu 


ప్రథమ ముద్రణ: అక్టోబర్‌ 2021 


కాపీలు: 500 


© Jaya Bhaskara Prachuranalu 
53, 29% Floor, Sai Kalyan Apartments 
31&32, Road No 4, RKH Colony 
Dr. A.S.Rao Nagar, Hyderabad - 40 
Telangana State 


వెల: ₹ 60/- 
ప్రతులకు: డా. సూరం శ్రీనివాసులు 9440242348 
కోట రాజశేఖర్‌ 9966236604 
ఎ.కె. ప్రభాకర్‌ 7680055766 
విట్టుబాబు 8555082034 
డి.టి.పి.: ముద్రణ: 
పంతుల విట్టుబాబు కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 


హైదరాబాద్‌ హైదరాబాద్‌ 


అనుక్రమణిక 


ఉల్యార్రగేతాలు తల్లావజ్ఞల భతంజులి శ్రి 
కృతి : వకృతి ఎ. కొ, వభాకల్‌ 
శ్రీగీత డా. వి.బి.డి.ది. వనాద్‌ 
డవదోకశ్షదవూత కోట రాజులేఖర్‌ 
నా వలుకు దా. శూరం శ్రీనివానులు 
గిరిగీత 
తరుగీత 
జలగీత 


కవి పరిచయం 


Vv 

IX 

XXI 
XXIX 
XXXIII 
1 

19 

33 

51 


తీలావజల వఅితీంజలి శాపి 
శ యో ఆ 


జలార్ద గీతాలు 


గిరి తరు జల గీతల ముప్పేట అల్లిక ఈ వచన కావ్యం. 
సంస్కృతాంధ్రాలలో విశేష కృషిచేసిన విద్వాంసులు సూరం శ్రీనివాసులు 
గారు. కావ్య, వ్యాఖ్యాన, నాటక సాహిత్య గ్రంథాలెన్నో రచించినవారు. 
అన్నింటికీ మించి శ్రీనివాసులు గారు దేశికులు. సామాన్యంగా పండితులు 
వచన కవిత్వం జోలికి రారు; చదవడం, రాయడం కూడా. మహా 
కావ్యాలంకార శాస్త్రాలను ఆస్వాదించిన వారికి ఆధునిక అనిబద్ద కవిత్వం 
రుచించదు. రుచిభేదం. కానీ శ్రీనివాసులు గారు రుచి వైవిధ్యం ఎరిగినవారు. 
ఇది వారు రాసిన మొదటి వచన కావ్యం కాదు. ఈ ప్రక్రియ మీద మక్కువతో, 
వారు ఎంచుకున్న వస్తువుకి సరి అయిన వాహిక అనే నమ్మకంతో ఈ 
గీతాలను రచించారని అనుకుంటున్నాను. లుప్తమైపోతున్న జీవావరణ 
వ్యవస్థలు ఆయనకి తీవ్రమైన ఆందోళన కలిగించేయి. ఎక్కువమంది 
పాఠకులతో తన ఆందోళన పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రక్రియను 
ఎంచుకున్నారాయన. నేనీ గీతాల్ని మీకు పరిచయం చెయ్యడం లేదు. వాటికి 
పరిచయం, విశ్లేషణ అవసరం లేదు. శ్రీనివాసులు గారికి ఈ గీతాలను 
రచించడానికి ప్రేరేపించిన నేపథ్యం గురించి కొంత వివరించడానికి 
ప్రయత్నిస్తాను. ఈ పని చేయడానికి నన్ను ఎంచుకున్నందుకు వారికీ, ప్రభాకర్‌ 
గారికీ ధన్యవాదాలు. 


గీతాలు అన్నప్పుడు ఇది గేయ సంపుటి అని చెప్పడం కవి గారి 
ఉద్దేశ్యం కాదు. కానీ శ్రీనివాసులు గారు అనేక సాహిత్య ప్రక్రియల్లో చెయ్యి 
తిరిగిన వారు గనుక, ఈ గీతాలనేకం వరస కట్టి పాడుకోవడానికీ, 
అభినయించడానికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాల 
విద్యార్థులు వీటిని సంక్షిప్తంగా గేయ రూపకాలుగా ప్రదర్శించడానికి అనువుగా 
ఉన్నాయి. ఈనాడు జాతీయస్తాయిలో సంభాషణంలో భాగం కావడమే 
కాకుండా బుద్దిజీవులందరికీ పర్యావరణం ఆందోళన కలిగిస్తున్న విషయం. 
ఈ దృష్ట్యా, ప్రదర్శన, ముఖ్యంగా పిల్లలు ఆడి పాడుతున్నప్పుడు వెలువడే 
సందేశం హృద్యంగా ఉంటుంది. 


కవి గారు శ్రీనివాసుడు. మరి గిరి తరుల గురించి రాయడంలో 
ఆశ్చర్యం ఏముంది? 


కొండల్నీ, అడవుల్నీ, నదుల్నీ కాపాడమని సందేశాత్మకంగా గీత 
రూపంలో అర్థించకుండా, ఈ మూడు జీవావరణ వ్యవస్థల్నీ మానసీకరించి, 
తమకు జరుగుతున్న విధ్వంసాన్ని స్వీయ వేదనా రూపంలో శ్రీనివాసులు గారు 
ఈ గీతాల్ని రచించారు. మనిషికి తగిలిన గాయాల బాధని చెప్పుకున్నట్టుగా. 
మనుషుల అజ్ఞానాహంకారాలతో జీవావరణ వ్యవస్థ మీద చేస్తున్న దౌర్దన్యమే 
ఈ గీతాలు. 

జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం అనేది కేవలం భౌతికమైన 
ఆవశ్యకత కాదని సున్నితంగా చెప్తూనే శ్రీనివాసులు గారు భారతీయమైన 
సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరామర్శించారు. నిజానికి జీవావరణ వ్యవస్థల 
గురించి మాట్లాడేటప్పుడు మన సాంస్కృతిక సంప్రదాయాలను ఉపేక్షించడం 
కుదరదు. ప్రాకృతిక వ్యవస్థల్ని కాపాడ్డానికి ఆర్థికమైన అభివృద్ధి సంబంధమైన 
కారణాలను గుర్తించడం వల్ల చట్టాలను నిర్మించడం అవసరం అయింది. 
అభివృద్ధి చాలా శాతం సహజ వనరుల మీద ఆధారపడినది. అవసరానికీ, 
దురాశకీ తేడా మర్చిపోయాం మనం. మిగతా అనేక చట్టాల వలె పర్యావరణ 
చట్టాలను అతిక్రమించడం కూడా నేరం. అయితే ఈ చట్టాల్ని నిత్యం పెద్ద 
పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం కూడా ఉల్లంఘిస్తూండడం వేరే విషయం. 
మనదేశంలో చట్టాల సంగతి అట్లా ఉంచి, జీవావరణ వ్యవస్థల్ని ప్రేమతో, 
సభక్తికంగా, వినయంగా కాపాడుకోవడం ఒక జీవన విధానంగా, ఆధ్యాత్మిక 
సంప్రదాయంగా వస్తున్నది. 

ప్రాచీన భారతీయులు నదుల్నీ, నీటినీ కేవలం తాగడానిక్తీ, సాగుకీ 
ఉపయోగపడే ద్రవంగా భావించలేదు. అలాగే వృక్షాల్నీ, పర్వతాల్నీ, 
పశుపక్ష్యాదుల్నీ దైవాంశ గలిగిన చైతన్య విశేషాలుగా అర్థం చేసుకున్నారు. 
అయితే ఈ భావనకు మూలం తెలుసుకోవాలి. ప్రాచీన భారతీయులు మనిషిని 
ఇతర ప్రాణికోటిలో ఒకరిగా భావించారు తప్ప ప్రాకృతిక వ్యవస్థలో మనిషికి 
కేంద్ర స్థానం ఇవ్వకపోగా, వాటి మీద ఎటువంటి అధిపత్యమూ 
అంగీకరించలేదు. దీనినే తరువాతి కాలంలో 'ఆత్మవత్‌ సర్వభూతాని అంటూ 
వేరే సందర్భంలో అన్నారు. అందువల్ల మనిషికి ఇతర ప్రాణికోటితో సహజీవనం 


VI 


చెయ్యడం తప్ప ఆధిపత్యాహంకారంతో విధ్వంసం చేయడానికి వీల్లేదు. ఆ 
హక్కు లేదు మనకి. ఈ కారణం చేతనే మన పూర్వజులు నదుల్నీ, చెట్లనీ 
దైవీకరణం చేసి పూజించేవారు. అదొక నమభావం. భూమి తల్లి వంటిదనే 
భావన కూడా మన భౌతిక జీవనం ఈ భూమి జీవధారణశక్తి మీద 
ఆధారపడిందనే జ్ఞానం వల్ల కలిగింది. ఇటువంటి స్పృహ వల్లనే భారతీయులు 
దశ శాంతులు చెప్పుకున్నారు. 'పృధినీ శాంత వనన్సతయః శాంత ” 
అనగలగడం ఉన్నత సంస్కార విశేషం. ఈ భావన గిరిజనులలో, ఇతర ప్రాచీన 
జాతులలో చూడగలం. గిరిజనులు అడవుల్లో కొన్ని ప్రాంతాలను దేవ 
భూములుగా విడిచిపెట్టి, అక్కడ పాదరక్ష లతో సంచరించరు - 
ఉమ్మివేయడం, మూత్ర విసర్జన చెయ్యడం నిషేధం. భారతీయులు కుటుంబ 
సభ్యులుగా, స్నేహితులుగా భావించని పశుపక్ష్యాదు లేమి ఉన్నాయి? అందుచేత, 
జీవావరణ వ్యవస్థలతో నమభావంతో సహజీవనం చెయ్యడం మన సాంస్కృతిక 
సంప్రదాయం. నిజానికి ఇది చట్టాల కంటే బలమైన విశ్వాసం. గాలి, నీరు, 
ధాన్యం వంటి వాటిని వస్తీకరణం చెయ్యడం నేర్చుకున్న క్షణం నుంచీ 
ప్రాకృతిక వ్యవస్థలతో మన పేగుబంధం తెగిపోయింది. భోజనం కోసం 
అరిటాకు కోసుకునే ముందు చెట్టుకి దణ్బం పెట్టి మరీ కోసుకునే అలవాటు 
ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ స్సహ కలం ిష్టులకే కాదు, ఈ దేశంలో అన్ని 
కులాలలో ఉంది. మెడ మీద కాడి మోస్తూ పొలం పని చేసే సీ పశువుల్ని ఈ 
దేశంలో ఏ రైతూ కేవలం జంతువులుగా భావించలేదు. వాటికి పేర్లు పెట్టుకుని 
కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. ఊరి చెరువుని గ్రామ దేవాలయంలా 
చూసుకునే స్థితి నుంచి మనం దయనీయంగా దిగజారిపోయాం. ఊరి చెరువు 
కంటే చేపల చేరువుకే గౌరవం ఇప్పుడు. 


మరొక విషయం. ఈ భూమండలానికి సరి అయిన శాస్త్రీయ 
నిర్వచనం ఇచ్చినవారు భారతీయులు. ఎలా? “ప్రపంచం” అన్నారు. అంటే 
పంచీకరణం చేసి 'పృథివ్యాపస్తేజోవాయురాకాశా ల సమీకృత వ్యవస్థ 
అన్నమాట. అటువంటి శాస్త్రీయమైన అవగాహన, ప్రకృతిని ఆరాధించే 
ఆధ్యాత్మిక భావన మన సంప్రదాయంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం అది 
పూర్తిగా అదృశ్యం అవకపోయినా, బలమైన విశ్వాసంగా, సృజనాత్మకమైన 
చింతనగా ఉందని చెప్పలేము. 


౪/11 


గత కొన్ని సంవత్సరాల నుంచీ వాతావరణంలో వస్తున్న, రాబోతున్న 
పెనుమార్సుల గురించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, మేధావులు 
హెచ్చరిస్తున్నారు. ఇది వాస్తవమేనని నమ్మడానికి అనేక దురదృష్ట కరమైన 
ఉదాహరణలు కళ్లకు కనిపిస్తున్నాయి. ఈ వాతావరణ మార్పు సహజంగా 
ఏర్పడ్డ వ్యవస్థ కాదు. అనాలోచితమైన, స్వార్ధపూరితమైన మనిషి జోక్యం వల్ల 
కుదురుకున్న దురవస్థ ఇది. సముద్ర తీర ప్రాంతాలు జలమయమై 
జనావాసాలు నీటములిగి అంతరించే పరిస్టితి ఏర్పడుతోంది. తూర్పు తీరంలో 
ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది" మన మహానగరాలలో ఎక్కడా 
స్వచ్చమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువు పీల్చుకునే పరిస్థితి లేదు. నదులు, 
సముద్రం, చెరువులు, సరస్సులు అన్నీ కాలుష్యమయం. మనం సాక్షాత్తూ 
అన్నపూర్ణగా ఆరాధించే గంగానది మురికి కాలువ కంటే హీనంగా ఉంది. 
ప్రజలు, ప్రభుత్వం ఇటీవలి కాలం వరకూ ఈ పరిస్థితిని గమనించలేదు. 


సమకాలీన సమాజం, సమకాలీన ప్రభుత్వాలు ఒక ప్రాథమిక 
విషయం మర్చిపోయారు. సహజ వనరుల మీద మనకి యాజమాన్య 
హక్కులు లేవు. కేవలం ధర్మకర్తలం. మన అవసరాలకి బాధ్యతాయుతంగా 
వాటిని ఉపయోగించుకుంటూ, పరిపుష్టం చేసుకుంటూ భావితరాలకు 
భద్రంగా అప్పగించ వలసిన ధర్మం మనది. భావితరాలు ఎవరు? మన 
కుటుంబాలే. ఈ ఇంగితం లేని అభివృద్ధి వ్యూహాల్ని అమలు చెయ్యడం వల్ల 
మన సహజ వనరులు విధ్వంసం అవుతున్నాయి. ప్రజలు ఈ 
దుష్పరిణామాలను చూస్తూ, అనుభవిస్తున్నా నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. 
జీవావరణ వ్యవస్థల్ని కాపాడ్డం మనకి భారత రాజ్యాంగం వల్ల సంక్రమించిన 
బాధ్యత. Artiయle 518 ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి పర్యావరణ 
పరిరక్షణ బాధ్యత ఇవ్వబడింది. అది మన హక్కు అని అర్థం చేసుకోవాలి. 


శ్రీనివాసులు గారి కావ్యాన్ని ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. 
సున్నితంగా, కవితాత్మకంగా ఆయన వెలిబుచ్చిన ఆందోళన పాఠకుల 
మనసుకి చేరుతుంది. నిజానికి ఈ దుఃఖం మన అందరిదీ కావాలి. 


శ్రావణం, 2021 తల్లావజ్షల పతంజలి శాస్తి 
రాజమహేంద్రవరం. 


౪111 


లే.కె. ప్రభాకర్‌ 


కృతి : ప్రకృతి 


ప్రకృతికి మనిషికి సంభాషణ యెప్పుడు మొదలైందో తెలీదు గానీ 
అది నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రకృత్యారాధనలో చేసిన 
స్తోత్రపాఠాలు కావొచ్చు, ఆదిమ కవిత్వ వ్యక్తీకరణలు కావొచ్చు ఆ 
సంభాషణలో భాగాలే. అయితే ఆ సంభాషణ యేకముఖం కాదు; ద్విముఖం. 
ఆదానప్రదానం. పరస్పర చోదకం. ఆ క్రమంలోనే మనిషి మట్టితో మట్టి 
మనిషితో యెన్నటికీ రద్దు చేసుకోలేని రహస్య వొప్పందాలు చేసుకొని 
వుండొచ్చు. అందుకోసమే గాలి వూసులు పంచుకుంటుంది. నేల మారే 
రుతువులతో అలుపులేని గమకాలు తీస్తుంది. నింగి నిరంతరం విశ్వ సంగీతం 
వినిపిస్తుంది. రాతి కొండలు సైతం మనిషితో మాట్లాడతాయి. చెట్టూ చేమా 
మనిషిని పలకరిస్తుంటాయి. పూలు నవ్వుతాయి. కొమ్మల గూళ్ళలో పిట్టలు 
కథలు చెప్తాయి. సెలయేళ్ళు మనిషితో సల్లాపాలాడుతుంటాయి. 
జలపాతాలు దూకుడుగా సంవాదాలు చేస్తాయి. సాగరాలు ఘోషిసూనే 
ఉంటాయి. అలల చేతులు జోడించి అభివాదాలు చెబుతాయి. అయితే 
వినటానికి చెవులు వుండాలి, మనస్సు వుండాలి, హృదయ భాష తెలియాలి. 
వాటి మధ్య వీడని బంధం వుండాలి. అందులో లీనం కావాలి. అప్పుడొక కళా 
ప్రపంచం ప్రభవిస్తుంది. నూతన సృజన పురుడుపోసుకుంటుంది. 
సౌమనస్యంతో పూల మనసులు, సొగసులు చదివిన మా మాస్తారు డాక్టర్‌ 
సూరం శ్రీనివాసులు గారు ప్రకృతితో చేస్తున్న మరో సంభాషణలోంచి 
పుట్టింది యీ కావ్యం. ప్రకృతికి దూరం జరుగుతూ తనను తాను కోల్పోతున్న 
మనిషికి స్థావర-జంగమాత్మకమైన “లోకవృత్త" వైశిష్ట్యాన్ని గుర్తు చేయడానికి 
జరిగిన పూనిక యిది. ఇది యివాళ్లి అక్కర. ప్రాసంగికత. 

సాహిత్యంలో పర్యావరణ వాదం యిటీవల బలంగా ముందుకు 
వచ్చిన ఆలోచన. ఇంతకు ముందు సాహిత్యంలో పర్యావరణ స్పృహ లేదా 


అంటే - వుంది. కానీ పర్యావరణ వాదం వేరు. పర్యావరణ స్పృహ వేరు. 
పర్యావరణ వాదం ప్రకృతికి మనిషికి వుండాల్సిన సంబంధం గురించి 


IX 


వివరించడం దగ్గర ఆగిపోదు; ప్రకృతి విధ్వంసానికి కారణమైన మూలాల్లోకి 
వెళ్లి చూస్తుంది. మనిషి ప్రకృతిని అదుపులోకి తీసుకోవటం ద్వారా యెంత 
వినాశనం జరుగుతుందో యెంత విధ్వంసం సంభవిస్తుందో తెలుసుకోవడం, 
తెలియజెప్పడం యీ వాదం ముఖ్య వుద్దేశం. అది పర్యావరాణాన్ని కేవలం 
వొక ప్రాంతానికో దేశానికో పరిమితమైన సమస్యగా చూడదు. 


మనిషి ప్రకృతిలో భాగం. మనిషి ప్రకృతికి వొదిగి ఉండాలి. ప్రకృతిపై 
ఆధిపత్యం చివరికి మనిషి వినాశానికి దారి తీస్తుంది - అన్న మేరకు 
పర్యావరణ స్పృహ పరిమితమైతే పర్యావరణ వాదం మరొక అడుగు 
ముందుకేసి మరింత నిర్దిష్టంగా పనిచేస్తుంది. క్రియాశీలంగా వుంటుంది. 
ఉద్యమ స్వభావంతో ఆలోచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ శక్తులు 
మైనింగ్‌ కోసం అడవులు నరకడం, కొండలు తవ్వటం, అడవి కడుపు నుంచి 
- సాగర తీరాల నుంచి మనిషిని హింసాత్మకంగా తొలగించడం, దళారి 
పాలకులు అందుకు అనుగుణమైన చట్టాలు రూపొందించడం యిలా ప్రకృతి 
విధ్వంసం ద్వారా జీవావరణ అసమతుల్యతకు కారణమౌతున్న ప్రతి చోటా 
ప్రతి సందర్భంలో పాంచభౌతికమైన ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే అనివార్య 
సంఘర్షణలో పర్యావరణ వాదం పీడితుల గొంతు వినిపిస్తుంది. వారికి 
అండగా నిలబడుతుంది. న్యాయం కోసం పోరాడుతుంది. ప్రకృతిని 
సంరక్షించే బాధ్యత మనిషిదే. 


ప్రకృతికి మనిషికి మధ్య వుండే సజీవమైన అవినాభావ సంబంధం 
గురించి మార్క్సిస్టులు విపులంగా చర్చించారు. ‘The history of nature 
and the history of men are dependant on each other so 
long as men exist అంటాడు Karl Marx. మరణమంటే మనిషి 
ప్రకృతితో సంబంధాన్ని కోల్పోవడమే అని కూడా అతనే అంటాడు. పెట్టుబడి 
మనిషి శ్రమని పరాయీకరిస్తుంది. పరాయీకరణకు అంతిమ రూపం 
మనిషిని ప్రకృతి నుంచి సైతం దూరం చేయడం. మనిషి ప్రకృతికి 
దూరమవడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. పెట్టుబడుల సమాజం 
ప్రకృతిని లాభార్జనకు వనరుగా చూస్తుంది. దోచుకోవడానికి అనువైన 
సంపదగా మాత్రమే పరిగణిస్తుంది. బలం వుపయోగించి సొంతం చేసుకొనే 


సొత్తుగా భావిస్తుంది. అందుకోసం యుద్దాలు సృష్టిస్తుంది. అణు జీవ 
రసాయనాయుధాలు నిర్మిస్తుంది. ప్రకృతి వినాశానికి దారులు వేస్తుంది. 
ప్రపంచం యెదుర్కొనే సమస్త అనర్జాలకూ కారణం పెట్టుబడిదారి విధానమే. 


భూగోళం దక్షిణార్థంపై వుత్తరార్థం చెలాయించే వనరుల దోపిడీ, 
ప్రాచ్య పాశ్చాత్య దేశాల మధ్య నెలకొని వున్న సాంస్కృతిక వైరుధ్యాలు, జీవన 
తాత్వికతలో (భౌతిక - అధిభౌతిక భావజాలపరంగా) వాటి మధ్య గోచరించే 
వైవిధ్యం, మూడో ప్రపంచ దేశాలపై అభివృద్ది చెందిన దేశాల ఆధిపత్యం... వీటికి 
పర్యావరణ వాదంలో పరిష్కారాలు వెదికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
సాహిత్య ప్రపంచం మనిషి కేంద్రంగా ప్రకృతి చుట్టూ తిరుగుతోంది. ఆ 
క్రమంలోనే విభూతి భూషణ్‌ బంద్యోపాధ్యాయ వనవాసి మరోసారి యీ 
అధ్యయనంలోకి వచ్చింది. అలాగే గోపీనాథ్‌ మొహంతి అమృత సంతానం 
కూడా. ఇటీవల జయతి లోహితాక్షన్‌ రచన అడవి నుంచి అడవికి కూడా 
ప్రకృతి వాదం నుంచి పుట్టిందే. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి విజ్ఞానశాస్తాలు 
దోహదం చేస్తాయి. కానీ పర్యావరణ సాహిత్యం ప్రకృతిని గుడ్డిగా 
ఆరాధించటమో అర్థం చేసుకోవడమో గాక దాని పరిరక్షణకు మనిషి 
చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తుంది. నిజానికి అడవి బిడ్డలు 
ఆదివాసులు ప్రకృతి సమతౌల్యం కాపాడగలరు. విత్తు నాటినప్పుడు, పంట 
తీసినపుడు పండగ చేసుకునే గిరిజనుల జీవితమే పర్యావరణ పరిరక్షణకు తొలి 
పాఠం. వనౌకసులే కాదు ఆధునిక నాగరికత అంతగా సోకని పల్లెల్లో 
జానపదులు సైతం అదే పని చేస్తారు. పెంచిన మొక్క తొలి కుసుమ ప్రసూతిలో 
వుత్సవ సౌరభాన్ని ఆఘ్రాణిస్తారు. తినే ప్రతి గింజకూ కృతజ్ఞత ప్రకటిస్తారు. 
దాన్నొక పూనికతో గాక జీవిత విధానంలో దైనిక క్రతుకాండలో భాగంగా అతి 
సహజంగా ఆచరిస్తారు. బ్యాక్‌ టు నేచర్‌ కొత్త నినాదం. యాంత్రికత నుంచి 
బయటపడే ప్రాకృతిక మార్గం. సూరం శ్రీనివాసులు గారి యీ స్థావర 
జంగమం కావ్యం ఆ అవసరాన్ని గుర్తించడంలో భాగంగానే వెలువడుతోంది. 


xxx 
మనుషులు తమ తమ పరిసరాల నుంచి రూపొందుతారు. తమ 
నేపథ్యాల నుంచి నిర్మాణం అవుతారు. కవులైనా రచయితలైనా అంతే. కవి 


Xl 


భౌతిక జీవితం, చుట్టూ ఉన్న వాస్తవికత కవిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అలా 
ప్రభావితం కాని వాళ్ళు, ఆకాశం నుంచి వూడిపడిన వాళ్లు యెవరూ ఉండరు. 
నేపథ్యాన్ని విడిచి యే కవినీ అంచనా కట్టలేము. కవిని రుషిగానూ కవిత్వాన్ని 
తపస్సుగానూ పోల్చి లేని పోని మహిమని ఆపాదించే సంప్రదాయం మీద, 
భావజాలం మీద నాకు నమ్మకం లేదు. 


కవిత్వానికి ప్రయోజనం ఏమిటి? దాదాపు 50 సంవత్సరాలుగా 
నన్ను సల్పుతున్న ప్రశ్న ఇది. రచయిత పరంగా, శోతృ/పఠితృ పరంగా భిన్న 
సమాధానాలు లభించాయి. తరగతి గదిలో గురు ముఖతః నేర్చుకున్న 
అలంకార శాస్త్రం, ఆ తర్వాతి కాలంలో సామాజిక శాస్త్రాల వెలుగులో జీవిత 
ఆచరణలో సమాజం నుంచి అర్థం చేసుకున్న తెలుసుకున్న అనేక విషయాలు 
యీ ప్రశ్నకు సమాధానం సాధించడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రశ్నకు 
రానురానూ మరో ప్రశ్న తోడైంది. కవిత్వానికి కారణం యేమిటి - దాని 
పుట్టుక యెలా జరుగుతుంది? కవి లోపల కవిత్వం రూపొందే ప్రాసెస్‌ 
యేమిటి? సాహిత్య ప్రయోజనం గురించిన ఆలోచనలు కొలిక్కి వచ్చినట్టు 
దాని వుత్పత్తికి సంబంధించిన ప్రశ్నలకు అంత తేలికగా జవాబు దొరకలేదు. 
ప్రాచీన అలంకారికుల సూత్రీకరణలు యెందుకో సంతృప్తిని కల్గించలేదు. 
ప్రతిభ వొక్కటే కవిత్వం పుట్టువుకు కారణమని కొందరు అలంకారికులు 
చెప్పారు. దానికి వ్యుత్పత్తి అభ్యాసాలు కూడా తోడుండాలి అని మరి కొందరు 
చెప్పారు. ప్రతిభ పూర్వజన్మ సుకృతం అని వక్కాణించారు. కొందరు పుట్టు 
కవులు (సహజ కవులు) వుంటారనీ కవిత్వం వాగ్లీవీ వరప్రసాదమనీ 
నమ్మబలికారు. వ్యుత్పత్తి అభ్యాసాల లేమిని ప్రతిభ ద్వారా అధిగమించవచ్చనీ 
పేర్కొన్నారు. అయితే ప్రతిభ (శక్తి) - వ్యుత్పత్తి (నిపుణత) - అభ్యాసాలు 
మూడూ కలిపి పరస్పర పూరకాలుగా వుంటూ కవిత్వం పుట్టుకకు కారణం 
(ఇతి హేతుః, న హేతవః) అవుతాయని ప్రాచీనాలంకారికులు చెప్పిన మాట 
మాత్రమే మార్క్సిస్టు సాహిత్య సిద్దాంతం (పరావర్తనం) తో సంవదిస్తుంది. 
ఈ రెండింటినీ సమన్వయ దృష్టితో చూసినపుడు కవిత్వం కూడా సామాజిక 
వుత్సత్తే అన్న అవగాహన కలగడానికి వొక శాస్త్రీయమైన దారి దొరికింది. 
స్పష్టత యేర్పడింది న్న 


XII 


మార్క్సిస్టు సాహిత్య విమర్శలో చెప్పిన పరావర్తన సిద్దాంతం కవిత్వం 
పుట్టుకకు కారణాలు తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. బాహ్య వాస్తవికత 
కవి హృదయం మీద/మనసు మీద/మెదడు మీద చిత్రితమవుతుంది. అది 
కేవలం బింబానికి ప్రతిబింబం వంటిది కాదు. కంటి ముందు దృశ్యం కవి 
మెదడులో పరావర్తనం చెందుతుంది. కాంతి పరిక్షేపం చెందినట్లు తిరిగి 
విరజిమ్ముతుంది. దానికి సృజనాత్మకత చేరుతుంది. 


అయితే ఆ సృజనాత్మకత పూర్వాలంకారికులు చెప్పినట్టు దైవ దత్తం 
కాదు. పూర్వజన్మ సుకృతమో సంస్కారమో కాదు. సృజనాత్మకత లోని 
వైవిధ్యం కూడా బాహ్య వాస్తవికత నుంచి యేర్పడేదే. రచయిత పుట్టి పెరిగిన 
పరిసరాల నుంచి రూపుదిద్దుకునేదే. లోకంలో వుండేదే కవులు వర్ణిస్తారు. 
లోకోత్తర వర్ణనా నైపుణ్యం అంటూ ప్రత్యేకంగా వుండదు. విన్నవి కన్నవి ... 
హృదయంమీద బలంగా ముద్రించుకున్నవాటికే కవులు వూహాశాలీనతను 
జోడిస్తారు. కవిత్వం అనన్య పరతంత్రం కాదు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు 
అని గతి తార్కిక సాహిత్య భౌతికవాదం బల్లగుద్ది చెప్పింది. కవి 
క్రాంతదర్శిత్వం అంటే లేనిదాన్ని ఊహించడం కాదు. ఉన్నదానికి - 
ఉండాల్సినదానికీ, జరిగిన - జరుగుతున్న - జరగబోయే వాటికీ మధ్య వుండే 
కార్యకారణ సంబంధం చూసి తెలుసుకోవడం, చూపి తెలియజేయడం. ఆ 
తెలియజేసే పద్దతి వొక్కోసారి నవనవోన్మేమేషంగా వుంటుంది. మరోసారి 
గతానుగతికంగా వుంటుంది. కొన్నిసార్లు పాత భావనే కొత్తగా మెరుగులు 
దిద్దుకుంటుంది. 

దృష వూరా? అవీ వరా? కావే రన వరిగ్రహోత్‌, 

మూ స He se ఢుమాః '(ధ్వన్యాలోకం) అని 
ఆనంద వర్ధనుడు చెప్పినా, 

కత్తో ణామ న ఇట్టం నచ్చుం కఖి సేవిపను మగేను, 

నీమంతే ఉణ ముక్కమ్మి తమ్మి నవ్వుం నవం చేల (గౌడ వహో) 

(సంస్కృతచ్చాయ:- కియన్నామ న దృష్టం సత్యం కవి సేవితేషు 
మార్ద్గేషు, సీమాన్తే పున: ముక్తేస్మిన్‌ తస్మిన్‌ సర్వం నవం చైవ) అని వాకృతి 
రాజు వక్కాణించినా, 


XIII 


ఆర్రద్ధుష్లి నమాధిః అర్లో ద్రూవిదూ - అయోనిః అన్వచ్చాయాయోనిల్టు 
ణి యి ® 
అని వామనుడు సూత్రీకరించినా సారం అదే. 


అందుకే కవిగా శ్రీనివాసులు గారు పొందిన జీవితానుభవం, దాన్నుంచి 
నేర్చుకున్న పాఠం, చదివిన చదువులు అవి యిచ్చిన యెరుక, వేద వాజ్మయం 
దగ్గర్నుంచి పురాణేతిహాసాల మీదుగా సంస్కృత కావ్యాలంకార శాస్త్ర గ్రంథాల 
గాఢ పరిశీలన వల్ల, ప్రాచీన అర్వాచీన తెలుగు కవితా ప్రపంచ అవలోడనం 
ద్వారా అలవర్చుకున్న సంస్కారం - ప్రోదిచేసుకున్న జ్ఞానం, నిరంతర 
స్వాధ్యాయ ప్రవచనాల కారణంగా నిర్మితమైన వ్యక్తిత్వం, కవిత్వ నిర్మాణ 
విషయికంగా చేసిన అనారత సాధన యీ దీర కవితలో దర్శనమిస్తాయి. ఆ 
క్రమంలోనే కొండలపై ఆషాఢమేఘాలు గజవప్రక్రీడలు గిరిజాకల్యాణం వింధ్య 
గర్వభంగం మైనాక ఆతిథ్యం గోవర్థనోద్దరణం మహాబలిపురం బటర్‌ బాల్‌ 
(వెన్న బంతి) రష్యా చైనాల అరుణారుణ అభ్యుదయ చైతన్యం ఆయుధాలు 
దాచే అగ్నిగర్భ శమీ వృక్షాలు అరణులు చిలికే అగ్గిరవ్వలు జననం నుంచి మరణం 
వరకు తోడుండే దర్భపోచలు ఏడడుగుల అగ్నిహోత్రాలు ఊర్ద్వ 
మూలమధశ్శాఖల ఆధ్యాత్మిక ప్రవచనాలు కొమ్మలకు తలకిందులుగా వేలాడే 
వాలఖిల్యుల తపశ్చర్యలు... యిలా యెన్నో కథలు గాథలు సాంస్కృతిక విశేషాలు 
అహమహమికతో అలవోకగా కవిత్వంలోకి చొచ్చుకొస్తాయి. కవిత్వంలో అది 
ప్రాచీనమైనా అర్వాచీనమైనా భాషా శైలీ మాత్రమే కాదు వొక పదబంధం 
కావొచ్చు భావచిత్రం కావొచ్చు కవి సామాజిక జీవన నేపథ్యం నుంచే 
రూపొందుతాయని చెప్పడానికి యిటువంటి నిరూపణలు యెన్నో) కనిపిస్తాయి. 
భౌతికమూ లౌకికమూ కాని కాల్పనికత అనూహ్యం. కవి ఒక వూహని కన్సీవ్‌ 
చేసేటప్పుడు అనేక జ్ఞాతాజ్ఞాత ప్రభావాలకు లోనవ్వడం సహజం. పండిత కవి 
సాధారణ కవి నుంచి వేరుపడే సందర్భాలు యివే. దీనికి యీ కావ్యం నుంచి 
అనేక దృష్టాంతాలు చూపించవచ్చు గానీ మచ్చుకు ఒకటి: 


డన్నబోటునుండీ కదలని మాకు 
ఏ బోటా నిలవని నదీమతలితో 
వరిచయాలూ, వణయాలా? (గిరిగీత) 


XIV 


అన్నప్పుడు వసుచరిత్రలోని శుక్తిమతీ కోలాహలుల ప్రణయం గిరిక 
జనన వృత్తాంతం ప్రసక్తమౌతుంది. అయితే పాఠకులకీ నేపథ్యంతో పరిచయం 
లేని పక్షంలో సంక్షిష్టత యేర్పడి కవి ఆశించిన అర్ధం హృదయంగమం 
కాకపోయే ప్రమాదం వుంది. పాదసూచికల్లో టీకా టిప్పణి అవసరపడతాయి. 
భిన్న సామాజిక వర్గాల నేపథ్యాలున్న సమూహాల్లో దాన్ని అధిగమించడం కవికి 
పెద్ద సవాలే. నిర్దిష్టత సాధారణీకరణల మధ్య సమన్వయం సాధించడం కత్తి 
మీద సామే. 


సాహిత్యానికి పునాది జీవన వాస్తవికతే అయినప్పటికీ ఆ వాస్తవికతకి 
వెలుపల వుండి మాట్లాడుతున్నదానికీ లోపలినుంచి మాట్లాడుతున్నదానికీ 
తేడా వుంటుంది. కొండ నెత్తం మీద కూర్చున్నవారికీ పాదాల చెంత 
నిలబడ్డవాళ్ళకీ కొండ వొకేలా గోచరించదు. అడవి లోపల పుట్టి 
పెరిగినవాళ్ళకూ మైదానం నుంచి అడవిని చొచ్చినవాళ్ళకూ అడవి వొకేలా 
భాసించదు. నీళ్ళలో మునుగుతూ ఈత కొట్టేవాళ్ళకీ వొడ్డున 
కూర్చున్నవాళ్ళకీ నీటి గాఢత వొకేలా అనుభవం కాదు. సంలీనత పారవశ్యం 
సహానుభూతి యెప్పుడూ సాపేక్షాలే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకుని 
యీ కవిత్వాన్ని ఆస్వాదించాలి. అలా ఆస్వాదించడానికి అనుగుణమైన శెలినే 
మాష్టారు స్వీకరించారనడానికి యిక్కడే చాలా తార్కాణాలున్నాయి. 

మా వై వాలి, దుమ్ము తాకుతూ 

నుతారంగా కౌగిలించి, తరింబే 

గడిపోచను ఏ తూనీగో తాకినవ్చుడు 

ఆ రెండింటికీ వులకరింత 

మూలో మాతం వరమానందం వర్లవించి 

భక్షభముణాలు చేసాం క్షణకాలం పొటు (జలగీత) 


యెంత సహజసిద్ధమైన కమనీయ దృశ్యం! నీటిలో పెరిగే గడ్డి పరకా, 
దాని మీద వాలిన తూనీగా, ఆ స్పర్శలో వాటి పులకింతా, ఆ కదలికలో నీటి 
గుండెలలో యేర్పడ్డ చిరు అలల ఆహ్లాద వలయాలూ... ఇదంతా వొక జీవావరణ 
సౌందర్యం. దాన్ని కవి కంటి రెటీనా మీద చిత్రించుకుని ఆగిపోలేదు. అది క్షణ 
భంగురం అని చెప్పి జీవనతాత్తి కతను స్ఫురింప జేశారు. అక్కడే కవి సృజనాత్మక 


XV 


ప్రతిభ ద్యోతకమౌతోంది. తలవొంచి అభివాదం చేయాల్సిన యిలాంటి 
సందర్భాలు యా కావ్యంలో తరచుగా తారసపడతాయి. గమనించండి. 


xxx 


'స్థావర జంగమం విశిష్ట కావ్యం. ప్రాచీనత ఆధునికత కలగలిసిన 
కావ్యం. ఇందులో ప్రాచీనులు విశ్వసించిన ప్రకృతి ఆరాధన ఉంది. ఆధునికులు 
ప్రవచించిన పర్యావరణ స్పృహ ఉంది. అంతేకాదు; భావకవులు పలవరించిన 
ప్రకృతిపై ప్రేమ కూడా ఉంది. ఇందులోని భాష, కవిత్వ నిర్మాణం యెంత 
ఆధునికమో అంత ప్రాచీనం కూడా. కవిత్వ రూపం గేయంగానూ వచన 
కవితగానూ జమిలిగా నడుస్తుంది. ఇదొక విలక్షణ రూపం. కవిగా సూరం 
శ్రీనివాసులు గారు పండిత కవి. ఆయన ఆధునికులు ప్రాచీనులు కూడా. 
ప్రాచీనుల పాండిత్య స్పోరకమైన భాషా ఆధునికుల సరళ కవితా వ్యక్తీకరణ 
మిళితమైన ప్రత్యేకమైన శైలి ఆయనది. ప్రకృతిలోని మార్మికతే కవిత్వం. 


ప్రకృతి అందరిదీ. అభివృద్ధి ముసుగువేసుకున్న ఆధునికత దానిమీద 
ఆధిపత్యాన్ని సాధించటానికి దారి తీస్తుంది. అందువల్ల ఆధునికత 
పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఆధునికతని వ్యతిరేకించే క్రమంలో 
పర్యావరణంపై ప్రేమ పుడుతుంది. దాన్ని కాపాడుకోవాలనే స్పృహ 
కలుగుతుంది. అయితే కాపాడుకోవటానికి ఆటంకంగా ఉన్న వ్యవస్థల పట్ల 
వ్యక్తుల పట్ల రూపొందించాల్సిన పోరాట మార్గాన్ని యెంచుకోవడంలోనే 
తడబాటు, తబ్బిబ్బు. ఆధునికతని పూర్వ ఆధునికులు ద్వేషిస్తారు. 
ఆధునికోత్తర వాదులు కూడా తిరస్కరిస్తారు. పూర్వ ఆధునికులు ఉత్తర 
ఆధునికులు యీ విషయంలో వొక్కటవుతారు. మాస్టారు వొక విధంగా 
పూర్వ ఆధునికులు, మరొక స్తరంలో ఉత్తర ఆధునికులు కూడా. అందువల్లే 
యీ కావ్యాన్ని యిలా కట్టారు. ఆయనది సమన్వయ మార్గం అని 
ప్రతిపదంలోనూ ద్యోతకమవుతుంది. అయితే ఆయన యీ కావ్యంలో 
ప్రకటించిన పర్యావరణ స్పృహ సాధారణీకృతం. నిర్దిష్టం కాదు. అందువల్ల 
ప్రకృతిలోని కొండా కోనా చెట్టూ చేమా నీరూ సర్వసామాన్యమైన మనిషిని 
వుద్దేశించే సంభాషిస్తాయి. 


XVI 


మాలో రాళ్ళున్నాయ్‌ రత్నాలున్నాయ్‌ 
చముడూ డంది, నౌందర్పుమూ డంది 
అందుకో అని అంత భదంగా ఉన్నాయి (జలగీత) 


సాగరం మనిషితో యీ మాట అంది గానీ అవీ భద్రంగా లేవు. 
అభివృద్ది చెందిన దేశాల వ్యర్థ పదార్థాలకు సముద్రాలు డంప్‌ యార్డ్‌ లయ్యాయి. 
ఆర్థిక వ్యాపార ఆధిపత్య యుద్దాల్లో చమురు తెట్టెలతో కలుషితమయ్యాయి. 
కడుపులో దాచుకున్న జీవరాశికి నరకకూపాలయ్యాయి. మరొక చోట మరొక 
హెచ్చరిక: 

మూ నదుము వొముల్లా 

విర్లనదులూ వొకుతూ పోతాయ్‌ 

ఆ అందాలను ఆదమరచి చూస్తున్నా 

మరు భరించలేరు 

అన్నింటి నడకనూ ఆవి 

కృ(తియంగా దూకీస్తారు 

ఆయినా భరిన్తాం (గిరిగీత) 


ఆనకట్టలు కట్ట అర్థాంతరంగా ఆవీనా 
అనుమతిందినవ్చుడే సొగో ఈమళీక్షణ మాది (జలగీత) 


అభివృద్ధి పేరున యెంత విధ్వంసం జరిగింది / జరుగుతోంది? 
నెహూ “ఆధునికి దేవాలయాలుగా పిలిచిన బహుళార్థ సాధక భారీ నీటి 
ప్రాజెక్టుల గురించి, వాటి పొడవు వెడల్పు యెత్తు లోతుల గురించి, యెన్నెన్ని 
అబ్బురపరచే విషయాలతో పాఠ్య పుస్తకాలు విజ్ఞాన సర్వస్వాలు నింపేశారు? 
వాటి కింద ఆనవాళ్ళు లేకుండా సమాధి అయిన జీవితాల గురించి గానీ చరిత్ర 
సంస్కృతుల గురించి గానీ నిర్వాసితుల గోడు గురించి గానీ మానవ నిర్మిత 
కృత్రిమ సాగరాలు సృష్టించిన ముంపు బీభత్సంలో అదృశ్యమైన జీవరాశి 
గురించి గానీ వొక్క మాటైనా యెక్కడైనా ప్రస్తావించారా? భూప్రకంపనలకు 
తల్లడిల్లే తెహ్రీ డ్యాంకి వ్యతిరేకంగా, సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు నిరసనగా 
జరిగిన పర్యావరణ వుద్యమాలు అభివృద్ధి నిరోధకాలు అని ప్రచారం చేశారు. 


XVII 


అలనాటి ఖాండవ వన దహనం దగ్గర్నుంచీ నేటి పోస్కో, జిందాల్‌, వేదాంత 
బహుళజాతి కంపెనీలు సృష్టిస్తున్న జీవవిధ్వంసం వరకూ విపరీత నాగరికతకీ 
అసహజ అభివృద్ధికీ యెదురొడ్డి నిలిచి బలయ్యేది ఆదివాసీలే. వారి జీవించే 
హక్కుల కోసం ప్రశ్నించేవాళ్ళంతా యివ్వాళ దేశాద్రోహులే. ఉత్తర డకోటాలో 
గ్యాస్‌ పైప్‌ లైన్‌ ని అడ్డుకుంటూ యిటీవల అక్కడి నేటివ్‌ అమెరికన్స్‌ చేసిన 
సుదీర్హ పోరాటంలో చేపట్టిన నినాదం: ౫66066 our water. పర్యావరణ 
వాదానికి గొప్ప ప్రతీక అది. ఈ కావ్యం చదువుతూ పోతుంటే దాని పొడవునా 
యెన్నో వాక్యాల వెనక దాగిన యిటువంటి ఆలోచనలెన్నో చుట్టిముడతాయి. 
సోంపేట కాకరపల్లి దగ్గర్నుంచి కూడంకులం తూత్తుకుడి వరకు ప్రకృతి 
పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయినవారంతా వూపిరి తీసుకోనివ్వరు. ఒక 
పాఠ్యాన్ని చదివినప్పుడు దాని చుట్టూ బయటా ఆవరించి వున్న అనేక 
విషయాల స్ఫురణ కలగజేయడమే ఆ పాఠ్యం గొప్పదనం. 


ఈ కవిత్వంలో కరిగి వెన్నముద్దలయ్యే రాతి బండలున్నాయి. వాటికీ 
ప్రేమలూ, దాంపత్యాలూ పల్లవిస్తూనే ఉంటాయ్‌. ఏటి వొడ్డున ఇసుకతిన్నెలు 
కుసుమిస్తాయి. నిప్పునీటికుండలు ఉప్పొంగుతాయి. అలలు భంగపడి 
బద్దలౌతాయి. రాత్రింబవళ్ళని సమంగా చూసే విషువత్‌ దార్శనికతతో పాటు 
మానవ మేధలోని అల్పత్యాన్ని గుర్తించి యెత్తిపొడిచే నురగ నవ్వులూ 
వున్నాయి. నయాగరాల నయగారాలున్నాయి.. రసమయ జీవితాల పక్కనే 
కర్కాటక కళామతల్లులున్నాయి.. చెలియలి కట్టల సరిహద్దు రాళ్ళున్నాయి. 
పక్కనే పరచిన చీకటి తివాచీలు స్వాగతిస్తాయి. చిదుగులతో బడుగు 
బతుకులు వెలిగించే చిరుదివ్వెలున్నాయి. ఇవన్నీ యీ కవిత్వాన్ని తేజోమయం 
చేశాయి చైతన్యభరితం చేశాయి. 


అది గిరి అయినా తరువైనా జలమైనా గీతమేదైనా తరగతి గదిలో 
నేర్పని యెన్నో వ్యక్తిత్వ వికాస పాఠాలు స్థావర జంగమంలో అడుగడుగునా 
సాక్షాత్కరిస్తాయి. జీవన తాత్త్వికతని బోధిస్తాయి. ఆత్మిక వికాసానికి 
దోహదం చేస్తాయి. ఖండికలను 'గీతి అని పిలవవడంలో కవి వుద్దేశించిన 
ప్రయోజనం అదేనేమో! 


XVIII 


కాలం గాయాలు బోనినా 

యంచునీళ్ళతో కడిగివోనికొని 
వడునాటికే మళీ, 

నూతనంగా వుట్టి విరుగుతాం 
అర్థాంతరంగా అంతంకాకూదదన 
అఢంగా నరికినా కిందనుంచీ బిగురిస్తాం 


మూ కళ్ళు మా బేళ్ళతోనో పొడిబినా 

మూ ఒణ్ళయా యుక్తులతోనో నరికినా 

యంటలయై మమతల వరమై 

మ ఆకళ్ళనో తీరున్తుంటాం (తరుగీత) 


ఇస్మాయిల్‌ దగ్గరనుంచి సూరం వారి వరకూ చెట్టు కవిత్వానికి 
ఆదర్శం, స్పూర్తి. 

తన కన్ను తానే పొడుచుకునే మనిషి పట్ల జాలితో రాసిన కవిత్వమిది. 
మనిషి స్వార్థం పట్ల, దిగజారుడుతనం పట్ల కోధం గర్భీకృతమైన జూలి అది. 
ఇందులో జీవితాల్ని చక్కదిద్దుకొమ్మని హెచ్చరికలున్నాయి. వికాసోన్ముఖం 
చేసే విన్నపాలున్నాయి. నచ్చచెప్పే అనునయాలున్నాయి. బతిమాలే 
బుజ్జగింపులున్నాయి. ఊరడించే లాలనలున్నాయి. కాంతా సమ్మితంగా 
యెరుకనిచ్చే వుపదేశాలున్నాయి. వెరసి యీ కవిత్వమొక ఆప్తవాక్యం. 


xxx 


ఆ మధ్య చాలా కాలం ప్రజా కవిగా జీవించిన వొకానొక మిత్రుడు 
తాను ప్రజా కవిని కాననీ ప్రకృతి కవిననీ ప్రకటించుకున్నాడు. ఆ చాటింపుతో 
పాలకుల కళ్ళు విచ్చుకున్నాయి. వెంటనే ఆయనకి రాజాస్థానంలో చోటు 
లభించింది. నా బోటి వాళ్ళకే కళ్ళు తిరిగాయి. ప్రకృతిలో ప్రజలు 
భాగమైనప్పుడు ప్రకృతి నుంచి ప్రజల్ని వేరుచేసే కుట్ర కదా యిది అనిపించింది. 
ప్రకృతిలో పాలకులే వుండి పాలితులు మాయమై పోతున్న సందర్భాలు, 
బలవంతుల నీడలో బలహీనులు బతికి బట్ట కట్టలేని దీన పరిస్థితులు యిటీవల 


XIX 


యెక్కువగా తారసపడుతున్నాయి. ఎవరు యెక్కడ నిలబడాలో తేల్చుకోవాల్సిన 
సామాజిక రాజకీయ సందర్భంలో వెలువడుతున్న కవిత్వం యిది. 


సమున్నత గిరి శ్రేణి సానువుల చెంత, అపార జల రాశుల తీరాల 
వద్ద, విశాల తరుచ్చాయల కింద చేతులు కట్టుకుని వినమ్రంగా నేర్చుకోవాల్సిన 
పాఠాలెన్నో యీ కవిత్వం నిండా పరుచుకుని వున్నాయి. 


నేర్చుకోవాలంటే కొండ పాదాల ముందు మోకరిల్లాలి. బండరాళ్లతో 
సహవాసం చెయ్యాలి. తరు మూలాల్ని కౌగిలించుకోవాలి. కంటక వనాల్ని 
అధిగమించాలి. నీటిలోని నిప్పుని ముద్దాడాలి. అలల కరవాలాలతో 
కరచాలనం చెయ్యాలి. అందుకు ముందు మానసికంగా సిద్ధం కావాలి. 
“స్థావర జంగమం" ఆ పని చేస్తుంది. ప్రకృతిని మించిన పరమార్థం లేదని 
నిరూపిస్తుంది. ఈ నిరూపణలో నేనూ భాగమైనందుకు సంతోషిస్తూ... 


నింగీ నేలా గాలీ నీరూ మన సర్వస్వాన్నీ ద్రవ్యీకరణ 
(monetization) పేరుతో అమ్మివేస్తూ పరాయీకరణకి గురిచేస్తున్న చీకటి 
రాజ్యంలో మా మాష్టారిలోని ధర్మాగహం మరింత పదునైన కవిత్వంగా 


పరిణమిస్తుందని ఆశిస్తూ ... 


చీకటి రోజుల్లో చీకటి గురించిన గానాలుంటాయి అన్న బెర్లోల్డ్‌ బెక్ట్‌ 
వాక్యాన్ని వెలుతురు గానాలు కూడా వుంటాయని సవరించుకుంటూ, 
రాబోయే విభా ప్రభాతాలు దుర్దినాల్ని అంతం చేస్తాయని విశ్వసిస్తూ ... 


హైదరాబాద్‌ వినమంగా 
అక్షోబర్‌ 2, 2021 ఏకె. ప్రభాకర్‌ 


XX 


డా.ఫీబిడివి ప్రసాద్‌. 


శీగిత 


'సాహిత్యం వ్యక్తిగతమైన దానికన్నా, సమాజానికి అవసరమైనది 
అనుకున్నప్పుడు బాధ్యతగానే కలం పడతాను -- ఇది శ్రీ సూరం శ్రీనివాసులు 
గారు ఒక ఇంటర్వ్యూలో శ్రీ ఏ. కె. ప్రభాకర్‌ కి చెప్పిన మాటలు. 


పర్యావరణ పరిరక్షణ మానవుని కనీస బాధ్యత. ఆ స్పృహ 
కోల్పోవటం ఈరోజు విశ్వానికే పెనుముప్పుగా పరిణమించింది. స్టూలంగా ఈ 
కావ్య వస్తువును ఒక మహాప్రబోధ గీతగా చేస్తూ సామాన్య రూపుతో అసామాన్య 
విషయాలన్నిటినీ గుదిగుచ్చి ఒక విశిష్ట కావ్య గీతను శ్రీ శ్రీనివాసులు గారు 
అందించారు. 


సంస్కృతాంధ్ర, ఆంగ్ల, హిందీ, పాలీ భాషా సాహిత్యాలతో జ్ఞాన 
సంపన్నులై, వేద పురాణ ఇతిహాసాల తోనే కాక విశ్వ సాహిత్యం తోనూ గొప్ప 
పరిచయమూ, మహోన్నతమైన భావ సంపద, రసవత్‌ కావ్య సృష్టి చేయగల 
ప్రజ్ఞా పాండిత్యాలు ఉన్న శ్రీ శ్రీనివాసులు గారు పుంఖానుపుంఖాలుగా 
సాహిత్యాన్ని సృజించ గలరు. మహైతిహ్యం భారతానికే నిరుక్తిని ప్రకటించిన 
ఉద్దండ పండితులు అయిన శ్రీ శ్రీనివాసులు గారు తమ పేరు ద్వారానో, 
శిష్యకోటి ద్వారానో చక్కగా మార్కెట్‌ కూడా చేసుకోగలరు. కానీ ఇటువంటి 
పటాటోపాలకు, ప్రయోజనం లేని సాహిత్యానికి ఆమడ దూరంలో ఉండే 
ఆచార్య పీఠం శ్రీ శ్రీనివాసులు గారు. ఆ పీఠం నుండి వెలువడినది ఏదైనా ఒక 
పరమ ప్రయోజనాన్ని కలిగించేదే. 


ఆ లక్ష్యంతోనే... 


ఒక స్వగత గితిని పలికించి. దానికి లయబద్ధత కల్పించి, దానికొక 
వ్యాప్తిని దాని ద్వారా స్ఫూర్తిని అందించాలనే తపనతో వచ్చిన లఘు కావ్యం 
ఈ స్థావర జంగమం. 


)(౫1 


ముందు అచేతనమైన గిరి గానూ, తరువాత చేతనమై కదలని పచ్చని 
తరువు గానూ, పిమ్మట చైతన్యమై జలజలా ప్రవహించే జలము గానూ 
తాదాత్యమై వినిపించిన శ్రీనివాస శ్రీ గీత యిది. వారితో సాన్నిహిత్య సంబంధం 
ఉన్నవారికి శ్రీనివాసులు గారి ఈ మూడు పొరల ఆత్మీయతా తత్త్వము 
అవగతమైన విషయమే. ఈ గీత కావ్యపు మహా కవిత్వ ధార లోంచి ఏ వాక్యాన్నో 
విరిచి, లేదా ఏ చరణాన్నో తీసి ఇది గొప్పదని ఎలా చూపించగలం? ఈ కవిత్వం 
సృజించని అంశాలు ఏమున్నాయి? నిజాల నన్నిటినీ నిష్టురాలతోనే ఆత్మీయంగా 
ప్రేమగా లయబద్ధంగా చెప్పటం ఈ కవిత్వ ప్రత్యేకత. 

నూనం చనవింబే మవో తత్వవేత్త "లోకి వరకాయ బవోకం బెని 

బభరియ బరియలోన దివ్య భావబంధనరిణాహం 

నదుతల నుదుతలనిన్రల 

తమ మమతలకరుఖణావాం, ' ని వెలార్సారు 


ఎవరికైతే స్థితిలో ఉన్నతీ, జీవ ధర్మబోధకమూ, స్థితప్రజ్ఞత ఉంటాయో, 
(ఈ విషయంలో గిరిని మించిన వారు ఎవరున్నారు) వారు అభ్యుదయ 
మార్గదర్శకులే. కాబట్టే సాధికారికంగా గిరి ఇలా చెబుతుంది. 


మూ బాటుగా మావాభటునా 

అరుణోదయముభ్యుదయం 

యా ఒడిలో నేద తీరి 

కర్శనాాళ్లి వనరుదయం! 

మానవ నాగరికతకు బండ బ్రతుకు లైన కొండలు దారిని పరిచి 
ఇచ్చాయి. 

బండ బతుకే అయినా 

మీ జీవన జీవనానికి 

నాగరికతను నౌక్భిసాం..” 


తన వీరత్వానికి, అభ్యుదయానికి మురిసిపోయే మానవుడు 
ఎత్తయిన కొండ ముందు చిన్నపాటి ఇసుక రేణువే. కాదు ఇంకా తక్కువే. 
ఎంత నిగర్వంగా గిరి తనను గూర్చి చెప్పుకుంటుందో చూడండి. 


XXII 


యూ వుట్టన దినం మే మెదుగం 
(బేళయ పయోదిజలాలలో 
ఎప్పడు తోలతామో ఎరుగం 
అయినా 

వూస్తుంటాం కాన్తుంటాం..... 
మానవ జీవన గమనానికి, కొలమానమని మనం మురిసిపోయే 

శిల్పకళకు తావూ నెలవూ అయినవి కొండల బండలే. 
మూ బండల బతుకు మీద 
టీ జీవన రన ళిల్ద కళలు” 


ఆ కొండల మీదనే రసరమ్య శిల్పకళా కావ్యాలు ఎలిశాయి. 


'జలిబేనే నాట్యాలకు 

న్న తనూ వెదికలం..” 

అవి బండలు కాబట్టే ఆ కళను తమలో పాతుకుని తరాలు 
మారుతున్నా నిరంతరాయంగా అందిస్తూనే ఉన్నాయి. ఏ విధంగా చూసిన 
గిరులు సమున్నతమైనవే, రూపంలోనే కాదు, ప్రకృతికి కావలసిన వరాది 
వనరులను అందించడంలోనూ, 

'వెనుగాలీ నుడిగాలీ 

కదిలించవు వూ డనికిని 

మేయావక కురివించను 

నరి వానలు ముబ్బులురిక్‌” 

తమ దృఢత్వం, సౌందర్యం, స్థితప్రజ్ఞత గూర్చి ఆత్మవిశ్వాసంతోనూ, 
ఒకింత కినుకు తోనూ గిరులు ప్రకటిస్తూనే ఉన్నాయి. 

రాక్ష) లేకపోతే నం 

నీతిలో మేయున్నతలం” 

అని ధీమాను ప్రకటించుకుంటున్నాయి గిరులు. 

ఇక్కడ 'రెక్కలు లేకపోతేనేం అనే మాటలో ఒక ప్రత్యేకత ఉంది. 
రెక్కలు విరిచి కొండల శక్తిని తగ్గించారనే పౌరాణిక కథనాలలోనూ 


XXIII 


తర్వాతనూ, కొండలను ముక్కలుగా చేస్తున్న ఆధునిక పరిస్థితుల్లోనూ వాటి 
అస్తిత్వానికి నష్టం జరుగుతున్నా, స్థిత ప్రజ్ఞత తోనే వాటి శరీరాలను మలచి 
మానవ మేధస్సును శిఖరాగ్రాలకు చేరుస్తున్నాయి. ఒక మహా సందేశాన్ని 
మౌనంగా అందిస్తున్నాయి గిరులు. 

కాల యెంతగా కబ్సించినా 

కాలు కదవని కలాకారులం 

లోక వంతగా నొవ్పించినా 

నోరు వాదవని రసాదాడులం?” 


అవును ఆ మౌన భాషకు మనం భాష్యాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి 
ఉంది. ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. 


సమున్నతమైన గిరి ప్రబోధం ఆలోచనీయం. 


తర్వాత ఆచరణీయమైన తరు ప్రబోధం లోకి ప్రవేశించి నట్లెతే, 
విలువలతో కూడిన మూర్తిమత్వం , ఆర్హంగా మమేకమయ్యే మాతృత్వ రూపం 
తరువు స్వరూప స్వభావాలు గా అవగతమవుతాయి. 

'కురినిన భతిఆనందభాషా నికీ 

కూరిమతో లెక్తుల వత్రం 

ఆకు ఆకు ముద అందంగా లిఖించి 

అర్హింబే అలు వెరగని ఖుజూత్వం.. * 


ఇది తరతరాలుగా తరువుల జీవనతత్త్యం. 

ఒక్క చోటనే ఉండి నిరంతరం పెంచుకుంటున్న ఆదర్శం, 
స్వచ్చమైన విశాలమైన ఆకాశం లాంటి ఆనందాన్ని ఎలా పొందవచ్చో తరువు 
చక్కగా విశదీకరిస్తుంది. 

'ఉన్నతాననో ఉంది 

ఎదగదమే మూ ఆదధర్భం 


ఆదర్భుం లాంటి ఆకాశాన్ని 
నౌెత్రిన మాయటయే మా కానంధం” 


XXIV 


తరు సహకారం లేనిది ఎక్కడ?... ప్రతి జీవి తరువు నాశ్రయించి లబ్ది 
పొందుతూనే ఉంది. 
వచ్చదనమ్మా ఎండిన బ్రతుకో 
వరుల కోన్లమై నిలిబేవాళ్ళం 
బిదుగులమై బిడుదవ్వాలై 
బడుగు బ్రతుకు వెలిగింబే వాళ్ళం” 
పచ్చని తరువుతో ప్రాణులన్నీ లబ్ది పొందుతున్నప్పటికీ చెట్టును నరికి 
స్వార్ధానికి ఉపయోగించుకుంటున్న వాళ్లకు 
జూ కళ్ళను మా వెళ్ళ తోనో పొడిబినా 
మూ ఒణ్ళు ను యూ ముక్తులతోనే నరికినా 
యంటలయై మమతల వరమై 
మ ఆకళ్ళనో తీరున్తుంటాం? 


ఆహా నిజంగా ఎంత సానుకూలత లభిస్తుంది చెట్ల నుండి: 


కావలసినవన్నీ సమకూర్చేది చెట్లే. ఆ జాతిలో నుండి వచ్చిన 
గడ్డిపోచ అయినాసరే మానవులకు ఊపిరి కోసం తాను కదిలి గాలిని వ్యాపింప 
చేస్తూ ప్రాణవాయువులనిస్తుంది. 
అన్నయు మేమే 
ఆదరువు మేమే 
ఆస్వాదినూ తినటానికి 
ఆధారము మేమే 
ఆధోేయము మేమే 
వేళకు ఆకలి తీరటానికి.” 
ఇంతకుమించి ఇచ్చేయి ఏమైనా ఉంటాయా? ఉంటే గింటే క్షణిక 
సుఖాల లైనవి ఏవో, కానీ జీవనావసరాలను భర్తీ చేసేవి కాదు కదా? అన్ని 
అవసరాలకు సర్వకాలాల్లోనూ సర్వావస్థలయందు మేమే అంటూ 
ముందుకొచ్చే తరులను ఉపయోగించుకుంటూనే ఉంటూ ఆధ్యాత్మికతతో 


XXV 


ఊర్థ్వ మూల మధశ్శాకమశ్వత్తం... అని చెబుతూ కూడా వృక్ష వినాశానికి 
పూనుకోవడం ఎంతటి దౌర్భాగ్యం? ఈ నేరాన్ని క్షమించ వచ్చునా? 
'చువ్యుల్ను తలకిందులు బేళ్తూ 
ఆధ్యాత్మికతను అధ్యయనం బేస్తాడు 
మువ్యుల్ను తలకిందులు బేశినా 
వమవ్ముల్ను నరకటం మాతం మానరు? 


ఇంతటి పచ్చదనాన్ని మనసులో నింపుకోవలసిన తరు ప్రబోధం నుండి 
ఆదర్శనీయమైన జలప్రబోధానికి తరలినట్లెతే కాలం కదలికలకు ప్రథమ 
సాక్ష్యం జలమే అలాగే చీకటి వెలుగుల కు చిరునామా ఇచ్చిందీ జలమే. 

వర్తులత్వం మా డూవం 

బలనళీలత మా జుం” 

వర్తులమైన ఆశయాలతో చలన శీలంగా విస్తరించాల్సిన అవసరాన్ని 
ప్రబోధంగా జలం నుడువుతుంది. తన ఆలోచనలపారమైనవి అని విర్రవీగే 
మానవ మేధస్సు ఎంత డొల్లో తెల్ల నురగలతో జలాలు నవ్వుకుంటాయి. 


.... “జీవాత్మ పరమాత్మల దగ్గరే ఆగిన 
మీ మేధను గురించిన తలపోతలతో 
ఎత్తి పొడిచే నురగ నవ్వులు మావే... 


విరిగి పడే ప్రతి అల తోనూ విశ్వమానవులకు జలం చేసే విన్నపం 
విరిగి పడిన ప్రతిసారీ భంగ పడవద్దనే. ఆవిరవ్వటం, మబ్బుగా అవతరించడం, 
వానగా కురియడం, వాగులు వంకలు గా మారటం ఈ పరిభ్రమణమంతా 


పుడమి నంతా తడుముతూ 

టాడణులను వలకరిన్తూ 

ఆనంద థున డూవంగా 

అందరి గండాల్లో నిలవాలని 

రోన్ర నుండి తావు కు తాను నుండి రోన్రుకు 
నంన్భుతి భలాలను మానూ తరలింబాలని” 


XXVI 


జలనిధు లైన అంబుధులే కాక, నదులు సెలయేళ్లు పిల్ల కాలువలు ఏ 
ఏ అవసరాలు తీరుస్తూ ఉన్నాయో ఏ ఏ ఆనందాలు పంచుతున్నాయో జల 
ప్రబోధం లో తడిసి తన్మయులమవుతాము. భూగోళం చుట్టూ విస్తరించిన 
మహా సాగరాలు అపార రత్నఖనిజ నిక్షేపాలకు ఆలవాలాలు. వ్యంగ్యంగా తమ 
భద్రతకు కారణం ఏమిటో చెబుతున్నాయి. 

'మూలో రాజ్ళున్నాయి, రత్నాలున్నాయి 

చముడూ డంది, నౌందర్పుమూ డంది 

యనుమ్ములే లేదు.. 

అందుకో అది అంత భదంగా ఉన్నాయి.” 


చైతన్యాన్ని వెలుగును వేగాన్ని నిరంతరాయంగా అందిస్తూ 
సాగిపోయే జనవాహినుల ప్రస్తానానికి మొదలు తుది ఎక్కడ? అది వెలుగులు 
వెలార్సే నిరంతర ప్రవాహం చైతన్యం 

ింగ్‌ నేలా కలినిన బోటునుండి 

యమా ట్రన్ణానం మొదలవుతుంది 

అక్కడో నూర్యుడు వొటమరింబేది 

ఆక్తుదనుండో వెలుగు వాకిళ్ళు వినరింబేది? 


ఆశయాలు వికసించడానికి కావలసిన వినయం, వినాశనానికి 
కారణం అవుతున్న అహం, అవరోధాలుగా నిలుస్తున్న కులం గూర్చి అంటించే 
నీటివాత చురుక్కు మంటుంది. 


నికానంలోనూ వినయం 
క్ఫ్సతి మాకిచ్చిన వరం 
వినాళంలోనూ అహం 
వకు మురుగా 
(తవ్వుతున్న కులం” 


వివేకాన్ని, విచక్షణను, ఆశయాలనూ, ఆలోచనలనూ వీనులకు 
విందుగా మనసుకు పసందుగా నిరంతరాలాపనతో జల గీత ఒక మహా కృతిని 


అందిసుంది. 
అటి 


XXVII 


మూనవ జీవనానికి మూ నవ్వడియే ఈతి 

ఏ శ్రుతిని ఆశయించతండానో 

నిరంతరాలావనం వేము బ్రానుకొన్న కృతి" 

...ఒక్కొక్కటి అయిదుగా విస్తరించబడిన గిరి, తరు, జల గీతలు 
ఎంతో హృద్యంగా, మాత్రా బద్దంగా శ్రుతి లయలతో అలతి అలతి పదాలతో, 
ఆయా సందర్భాల్లో ఘనంగానూ, పచ్చగానూ, ప్రవాహం గానూ మారే, వర్ల 
విన్యాసంతో, శబ్ద వైదుష్యంతో, పదచమత్కారంతో, అర్థ వైచిత్రితో 
అనల్పార్గాన్ని నిబిడీకృతం చేసుకున్న మహా కృతి రూపాలుగా ఏకీకృతం చెంది 
స్థావరజంగమం అలరిస్తుంది. 


ఈ కావ్యాన్ని ఆస్వాదించినంతగా పలవరించటం కష్టం. ప్రతి చోటా 
అనుభూతిలో కేరింతలాడటమే. ఈ అనుభూతిని అక్షరమక్షరంలోనూ 
అందుకోవటానికి మీకు ఇదే స్వాగతం. 


మార్కాపురం - డా. పి బి డివి ప్రసాద్‌. 
ఆగష్టు 25, 2021 


XXVIII 


కోట రాజశేఖర్‌ 


ఉపదేశప్రవూత 
“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః 
పరనిర్హతయే కాంతాసమ్మితతయోపదేశయుజే” అని కావ్యప్రకాశము అనే 
అలంకారశాస్త్రంలో మమ్మటుడు కావ్యప్రయోజనాలను విశదికరించియున్నారు. 


దాదాపుగా ఆ కావ్యప్రయోజనాలను సిద్ధింపజేసికొన్న అఘుకాభ్యం 
డా॥ సూరం శ్రీనివాసులు గురువర్యులు విరచించిన 'స్థావరజంగమం . 


నెల్లూరులోని వేదసంస్కృతకళాశాలలో 1071లో సాహిత్యశిరోమణి 
లో ప్రథమస్థానం సాధించి, 19/2 నండి ప్రకాశం జిల్లాలో ఓరియంటల్‌ 
కళాశాలలలో 4 సంవత్సరాలు సంస్కృతోపన్యాసకులుగా, 30 సంవత్సరాలు 
ప్రాచార్యులుగా ఉత్తమ సేవల నందించి, ఉత్తమ అధ్యాపక పురస్కారమును 
స్వీకరించి, సౌమనస్యము మొదలైన అనేక ఉత్తమ గ్రంథములను రచించి, 
వ్యాసభారతానికి యథాతథానువాదమును 6000 పుటలలో 20 
సంపుటాలుగా విరచించి, సుకవిగా పండితుడుగా శతావధానిగా మేటి వక్తగా 
సద్విమర్శకులుగా ఉత్తమరచయితగా అన్నింటినీ మించిన శిష్యవాత్సల్యమును 
సహజగుణంగా కలిగి, మానవతావాదిగా మెలగుతూ, లెక్కకు మించిన 
పురస్కారములను బిరుదములను సన్మానములను స్వీకరించిన 
మహితాత్ములు శ్రీ సూరం శ్రీనివాసులు గురువర్యులు. 


డా॥ సూరం శ్రీనివాసులు గురువర్యులు నిత్యం అధ్యయనం 
అధ్యాపనం చేస్తూ తాను చెప్పినదానిని ఆచరించే మహనీయులు. వీరి స్థావర 
జంగమం కావ్యాన్ని చదివి ఆనందించిన నేను అందరితో నా ఆనందాన్ని 
పంచుకొనదలచి ఈ నాలుగు మాటలను గురుకృపతో వ్రాయగలుగుతూ 
ధన్యుడనైనట్లు భావిస్తూ ఉన్నాను. గిరి తరు జల గీతలతో కూడియున్న స్థావర 
జంగమ కావ్యం ఒకగీతోపదేశంగా మానవులు ఎలా వ్యవహరించాలో స్వీయ 
ఉదాహరణలతో తెలియజేస్తుంది. 


ప్రధానంగా ఉపదేశాత్మ కంగా ఉన్న ఈ లఘుకావ్యంలో ' 'పరోపకారార్థ 
మిదం శరీరమ్‌” అని చ. చూపుతూ తరుగీత మనకు ఉపదేశమిస్తూ 
ఉంది. 


XXIX 


(సాదాల వంవకంలో 

ఆకుదొన్నాలం మేమే 

ఆకురాలు కాలంలో 

చలిమంటలం మేమే 

బభలిమంటల తాకిడిలో 

యిభ్రూతలం మేమే 

పహావూతల వరిమభాలలో 

అణువణువూ యేయే. (పుట-25) 


లభించినదాన్ని దాచుకోకుండా ఇతరులకు అందించగలిగే 


త్యాగగుణమే గొప్పదని జలగీత ఇలా చెప్పుకొంటుంది. 


ఎన్ని నదులు మాలో కలినినా 

జలాన్ని జలధరాలుగా బోని 

అభీ మూరంలో అందించటవో తభ్ణ 

వేము దాబుకొన్నదోమీ లేదు. 

ఆఅవ్ఫటికీ ఇప్పటికే మాకు 

ఆస్తులూ వెరగలేదు అవ్వులూ వెరగలేదు. (పుట-45) 


ఎవరికైనా సరే వినయం వివేకం అత్యంత ఆవశ్యకములు. అని 


లేకుంటే పతనమే అని తరుగీత సూచిస్తుంది. 


నికానంలోనూ వినయం 

(ట్రక్ష్సతి వమాకిచ్చన భలం 

వినాళంలోనూ అవాం 

మకు మీరుగా తవ్వుతున్న కులం (పుట-31) 


ఎదుటివారు కవ్వించినా ఆవేశం తగదనీ, నొప్పించినా మౌనమే 


గొప్ప గుణమని గిరిగీత లో ఈ క్రింది పంక్తులలో మనకు బోధపడుతుంది. 


XXX 


కొలమెంతగా కథ్వాంచినా 

కాలు కదవని కలాకారులం 

లోక మెంతగా నొవ్పించినా 

నోడు మెదపని రసాధారులం (పుట-18) 


కాలం చేసే గాయాలకు బాధపడకుండా, ఆత్మహత్యలకు పాల్పడ 
కుండా నూతన ఉత్సాహంతో మెలగాలని తరుగీత కూడా ఇలా వివరిస్తుంది. 


కాలం గాయాలు బోనినా 

యంబునీళ్లతో కడిగివానికొని 

యుడునాటికో మీ 

నూతనంగా వుట్టి విరుగుతాం 

అర్థాంతరంగా అంతం కాకూడదని 

అఢంగా నరికినా కిందినుంబీ బిగురిస్తాం (పుట-21) 


“అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడె నేర్పరి” అని సుమతీ 
శతకకారుడు చెప్పిన ఉపదేశాన్ని తరుగీత లో గమనించవచ్చు. 


వూ కళ్ళు మా వేళ్ళతోనే పొడిబినా 

మూ ఒణ్ళు యా ముక్తులతోనో నరికినా 

యంటలయై మదుతల వరమై 

మ ఆకళ్ళనో తీరున్తుంటాం (పుట-26) 


ఒకవైపు నరుకుతున్నా 
యరోవైను బివ్లుళ్లతో వలుకరిస్తాం (పుట-29) 


మానవుడు సదా నిశ్చలంగా ఉండాలనే సందేశం గిరిగీత లో 


యేం నిళ్ళలంగా నిలినేనో 
వై నయాగరాలు 
నయగారాలు వోటేది (పుట-13) 


ప్రయత్నం ఫలించనప్పుడు దానిని గుణపాఠంగా మలచుకొని 
అభివృద్ధి సోపానాలను అధిరోహించాలని జలగీత మనకు బోధిస్తుంది. 

నిరిగిబడే వతి అలా 

వళ్వవానవుల కొక విన్నవం బేస్తుంది 

భంగపొటులోనూ 

తీరం బెరో దారి దొరుకుతుందనీ 

అక్షుడే నేదదీరటం నచ్చకపోతే 

మళ్లీ వయత్నిన్తూ డండవబ్చనీ... (పుట-39) 


XXXI 


ఉత్తములకు కోపం క్షణకాలమే ఉంటుందంటారు. అలుక 
వహించినా ఆ అలుక క్షణకాలం మాత్రమే ఉండాలని జలగీత ఇలా 
ప్రబోధిస్తుంది. 

ఆవ్చ్రదవ్నడూ బొల అలకలతో 

ఘనీభవించటం మాకూ తెలును 

వానరాళ్ళడయై దుబ్బు లమూటున 

నేలకు జారటమూ తెలును 

అయితే ఆ అలకలు క్షణ్‌కాలే 

అంతలోనే నీరుగారి నీరుగా మూరి 

పొనీయసొధోయరూవంతో 

వుదుగురినీ వలకరించటయూ తెలును. (పుట 47) 


ముచ్చటగా గిరి తరు జల అనే మూడుగీతల లఘుకావ్యంగా వెలసిన 
ఈ స్థావరజంగమంలో ఇలాంటి ఉదాహరణలు కొకొల్రలు, 


ఉపదేశాత్మకమైన స్థావరజంగమం అనే లఘుకావ్యమును విరచించి 
అందించడం డా॥ సూరం శ్రీనివాసులు గురువర్యుల వంతు. అందుకొని 
ఆనందాన్ని అనభవించగలగడం మన వంతు. 


నెల్లూరు భక్తిప్రపత్తులతో 
- కోట రాజశేఖర్‌ 


XXXII 


డా. సూరం శ్రీనివాసులు 
నా పలుకు 


ఎండ పెరిగితే చెట్టు, వాన కురిస్తే కొండ ... అవే తలదాచుకునే, తల 
కాచుకునే సాధనాలు. అందరూ గిరిజనులే. ప్రకృతితో కలిసి, ప్రకృతిగా మారి 
జీవితాన్ని సుఖమయం చేసుకున్నవారే. ప్రకృతితో పాటు నడవటమే కానీ 
అతిక్రమించటమూ, ఆక్రోశించటమూ తెలియనివారు. 


స్వతహాగా దొరికిన ఆహారాన్ని తినటంతో పాటు ఆహారాన్ని 
అన్వేషించటమూ, సంపాదించటమూ కూడా మొదలైన తర్వాత హద్దుల 
అవసరాలు ఏర్పడ్డాయి. అవి క్రమంగా అనివార్యాలై వాటిపై హక్కుల ప్రసక్తీ, 
అధికారాసక్తీ ప్రారంభమయ్యాయి. మనిషి ప్రకృతితో కలిసి జీవించటానికి 
బదులు దానిని నియంత్రించటం మొదలెట్టాడు. 


అక్కడనుండీ పారంభమయ్యాయి సమస్యలు. జీవికి అనివార్యంగా 
అవసరమైన గాలీ, నేలా, నీళ్ళూ స్వస్థతను కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా 
సమస్యావిషయాలయ్యాయి. వ్యాపారవిషయాలూ అయ్యాయి. వీటితో ఎంత 
సతమతమవుతున్నా సర్గుకుపోకా తప్పదూ, అనుభవించకా తప్పదు. 


ఆ నేపథ్యంలో సామాన్యజనాలకు ఈ సమస్యల గురించీ, మూల 
స్వభావాలకు సంబంధించీ ఏపాటి అవగాహన ఉన్నా కొంతలో కొంతైనా 
ప్రశాంతంగా జీవించగలరేమో అని చేసిన చిన్న ప్రయత్న మీ 
“స్థావరజంగమం .. 


దీనిని ఆసాంతం చదివి ముందుమాటల నందించిన మాన్యమిత్రులు 
శ్రీ తల్హావజ్ఞల పతంజలిశాస్త్రి గారికి కృతజ్ఞతాపూర్వకనమస్సులు. ఆసక్తితో, 
అనురక్తితో పఠించి పాఠకులను ఈ కావ్యానికి దగ్గర చేయటానికి 
విశ్లేషణాత్మకంగా అభిప్రాయాల నందించిన అంతేవాసులు ఎ.కె. ప్రభాకర్‌, 
పి.బి.డి. వరప్రసాద్‌లకు అభినందనలు, ప్రత్యక్ష రపరిశీలన చేసి విశ్లేషించటంతో 
పాటు ముద్రణభారాన్ని కూడా తలకెత్తుకున్న చిరకాలశిష్యుడు కోట 
రాజశేఖర్‌కు అభినందనలూ, కృతజ్ఞతలూ. 


Af) దశ 


XXXII 


గెరిగీత 











గెరిగీత 


1 


మీరు బండలు పోండీ అన్నారు 
ఎక్కడికో దూరంగా విసిరేసి 
మాకు గుండెలే లేవంటూ 
గుట్టు కాపురాలను 

రట్టు చేశారు 


నిజమే 

మమ్మల్ని తట్టి చూడండి 
గట్టిగానే తగులుతాము 
కరడు గట్టినట్టు... 
లాలనతో తాకిచూడండి 
మీ ముందే కరిగిపోతాము 
వెన్నముద్దలమైనట్టు... 


మాపై రాలే వానచుక్కల్ని 
లెక్కలుగట్టి మరీ పోగుచేసి 
పిల్లకాలువలను కలిపికుట్టి 
జీవనదులుగా మీకందిసాం 
మీ జీవనజీవనానికి 
నాగరికతను నేర్పిస్తాం 
అయితే మాత్రం ఏం 

మాది బండబ్రతుకే... 
కడలిలో కలిసిపోతే 


కలకాలం నిలుపుకోలేరని 
చుక్కాచుక్కా కలిపి 
మంచుముక్కలుగా మార్చి 
గ్రీష్మతాపం మిమ్మల్ను 
గిరికీలు కొట్టిస్తుంటే 
నిలువెల్లా కరిగిపోయి 
మంచునీరై 

మీ ఊర్లన్నీ కప్పుతాము 
అయినా 

మాది బండబ్రతుకే... 


మేము కదల్లేమని 

కవ్వించినా 

కాలుదువ్వలేమనీ 
గట్టినమ్మకంతోనే 

సెలయేళ్ళు మా మీద ఆడుకుంటాయి 
పైనుంచీ దూకి 

పాదలదాకా జారి 
పట్టుకుందామన్నా అందకుండా 
పారిపోతాయ్‌ 

చలికి 

నిలువెల్లా వణికిపోతున్నా 
బ్రతుకు 

గడ్డకట్టిపోతున్నా 


డా. సూరం శ్రీనివాసులు 


గెరిగీత 


మీ ఆనందం కోసం 

అన్నీ భరిస్తాం 

మీ కళ్ళలో కదిలే 

మెరుపులు 

మీ యెదల్లో పొదవిన తలపులు 

మాకు మరోజన్మకూ పాధేయాలవుతాయి 
సన్నాహాలు చేసుకోటమే కానీ ఎప్పుడైనా 
కదిలామా? 

అయినా మాది బండఖబతుకే.. 


మీరు జండాలు పాతుకోవడానికి 
మేము శిఖరాలమవుతాం 

మీరు సాహసించి 

ఎక్కి తొక్కడానికి 

మేము కళ్లులేని కబోదులమవుతాం 
మీ కీర్తి శిఖరాలను 

మా శిఖరాలపై మోస్తూ 

భారమెంతైనా సరే 

వంగిపోకుండా నిటారుగానే నిలుస్తాం 
అయినా మాది బండటబ్రతుకే... 


2 


నేలకూ, నింగికీ నిచ్చెనలం 
గాలికీ, ధూళికీ అద్దుగోడలం 
మా రెక్కలు నరికినా 
కోపపడని పాపలం మేము 
మా మౌనం ప్రసవించే 
మహాతత్త్వవేత్తలం మేము 


ఆషాధమేఘాలతో 
అద్భుతబంధం మాది 
మా చెంతకు చేరగానే 
మాతో మాలిమిలో పడి 
మా లోపలి మొక్కలుగా 
రూపుదిద్దుకుంటా యవి 


పాషాణాల్లా పడివుంటాం కానీ 
మాకూ జీవనరుచు లున్నాయి 
ప్రేమలూ, దాంపత్యాలూ 
పల్లవిస్తూనే ఉంటాయ్‌ 
బుజ్జికొండలు పుడుతూనే ఉంటాయ్‌ 
జగజ్జనని పార్వతమ్మ 

మా కొందలరాజు బిడ్డ 

మొత్తం అప్పుల్లో మునిగి కూడా 


డా. సూరం శ్రీనివాసులు 


గెరిగీత 


దైవకార్య మంటే చాలు 
ఎంతెత్తయినా ఎగురుతాం 
విశ్రమించి పొమ్మంటూ 
విన్నపాలు వినిపిస్తాం 
మా మైనాకుని మహత్త్వం 
జగద్విదితసౌభ్రాత్రం 


మా పుట్టినదినం మేమెరుగం 
ప్రళయపయోధిజలాలలో 
ఎప్పడు తేలుతామో ఎరుగం 
అయినా 

పూస్తుంటాం, కాస్తుంటాం 
కళ్ళులేని కబోదులమై 
బతుకంతా గడిపేసాం 


మాకెంత అన్యాయం జరిగిందో మేమెరుగం 
కానీ మాలో కొందరు 

వారిస్తున్నా వినకుండా 

గుండెల్లో రగిలిపోతూ 

లావాలై లేస్తుంటారు 

చూడండా ఎర్రదనం 

రక్తసిక్తపంకమై 

నేలంతా కప్పేస్తారు 

మా నడుమ పాముల్లా 


పిల్లనదులూ పాకుతూ పోతాయ్‌ 
ఆ అందాలను ఆదమరచి చూస్తున్నా 
మీరు భరించలేరు 

అన్నింటి నడకనూ ఆపి 
కృత్రిమంగా దూకిసారు 
అయినా భరిసాం 

మీ కళ్ళలో, ఇళ్ళలో గిళ్ళలో 
ఉబికే ఆనందాలకు 
అనుభవనాక్షులమై నిలుసాం 
మా బండలబతుకు మీద 

మీ జీవనరసశిల్పకళలు.. 


డా. సూరం శ్రీనివాసులు 


గెరిగీత 


సంజీవనపాదపాల 
సంకలనం మారూపం 
ఉలిచేసే నాట్యాలకు 
స్నిగ్గతనూవేదికలం 


గజవప్రక్రీడ చూసి 

గంతులేసి మురుసాం 
ఉన్న చోటనే ఉంటూ 
అంతా మేమనిపిసాం 


కాళిదాసు కవితకన్న 
కమనీయం మాగానం 
రామాయణరసదీపిక 
పలికించిన పరువం 


మేరుశిఖరమైన గాని 
తీరికి మా తత్త్వం 
తనువు భారమైన గాని 
తనివిలోన తనుత్వం 


చరియ చరియలోన దివ్య 
భావబంధపరిణాహం 


10 


సమతలసుమతలనిస్తుల 
తమమమతలకరుణాహం 


అంబరాల నంటగలము 
సంబరాలు లేకుండా 
మాస్పర్థల నణచగలము 
మీ దాకా రాకుండా 


అమృత మిచ్చెను మందర 
మమరులకై అసురులకై 
గోవర్ధనగిరి పైకెగసెను 
యాదవజనసంతతికై 


దేశానికి కోటగోడ 
హిమగిరీంద్రశిఖరస్థితి 
ప్రభవించెను తద్దిరులను 
పూతజాత భాగీరథి 


మా చాటునె మా మాటునె 
అరుణోదయ మభ్యుదయం 
మా ఒడిలో సేదదీరి 
కర్మసాక్షి పనరుదయం 


డా. సూరం శ్రీనివాసులు 


మళయగిరుల పరిమళాలు 
మదనుని మృదుపరికరాలు 
నింగితాకు మా నెలవులు 
శివకేశవమందిరాలు 


ఏదుకొంద లొక్కచోట 
బాలాజీ సుప్రతిష్ట 

ఇంద్రకీలశిఖరమ్మున 
కనకదుర్గ హితనివిష్ట 


పెనుగాలీ సుడిగాలీ 
కదిలించవు మా ఉనికిని 
మేమాపక కురిపించవు 
సరివానలు మబ్బులురికి 


రెక్కలేకపోతేనేం 
స్థితిలో మేమున్నతులం 
జీవధర్మబోధకమ్ము 

స్థితి ప్రజ్ఞత మా తత్త్వం. 


11 


12 


మా శరీరాలు 

ముక్కలు ముక్కలైతేనే 

మీ శరీరాల సంరక్షణకు 
ఇంటింటికీ కప్పులు 

మా చరియలను చదునుచేసి 

మెట్లు మెట్లుగా మీరిళ్ళు కడితే 
మాకు కొత్తందాలని మురిశాం కానీ 
మా ఒళ్ళు గుల్లెపోతోందని 
ఎప్పుడైనా ఎక్కడైనా 
మాటవరసకైనా అన్నామా 


డైనమైట్లు పేల్చి 

మా గుండెలు తొలిచి 

మా పదసన్నిధినుండీ 

పహరా ప్రారంభించి 

భక్తితో ముడుపులు కట్టి 

మీరు పర్యాటకు లవుతారు 

మా శరీరాలు మలిచి 

మీరు శిఖరాగ్రాలు చేరుకుంటారు 
మేమేమైనా అసూయపడ్డామా? 
కుళ్ళుతో కుదుళ్ళు కదిపామా? 


కోతులకు మాతో స్నేహం 


డా. సూరం శ్రీనివాసులు 


కొండమీది కోతులకోసం 
మీ నిరంతరప్రయత్నాలు 
మా బ్రతుకుల్లో 
మృదుదరహాసాలు 


మేం నిశ్చలంగా నిలిస్తేనె 
మీ నయాగరాలు 
నయగారాలు పోయేది 
మేం కర్మశంగా కసిరితేనె 
మీ సెలయేళ్ళు 

ఉవ్వెత్తున ఎగిసిపడేది 


మా చీకటిగుహలలోనే 

మీ నాగరికతానగ్నశిల్పాలు 
పరువుగా పదిలంగా 
పదికాలాలపాటు 
పరవశించిపోతుంటాయి 

మా అంతర్జిదృక్షాఫలంగానే 
మీభావపరంపరల 
జ్ఞానాసారాలన్నీ 
ఎండకన్నెరుగకున్నా 
చిరంజీవులై చిద్రుపలవుతాయి 
మీరంటే మాకు ప్రేమ 

మీ విలాసాలన్నా మీ విహారాలన్నా 


గెరిగీత 


14 


మాకెంతో మన్నన 

మా తలమీదికెక్కి 

తైతక్కలాడాలనే 

మీ విజానవిన్యాసాలన్నా 
Ey 

మీచిలిపికోరికలన్నా 

మాకు మరీ మరీ మర్యాద 


మీ పాదస్పర్శ తగలగానే 
జారి మీరు పదకుండా 
మేమెంత స్థిరంగా నిలిచి 
మీకు ఎదురొత్తులిస్తామో 
మీ కాళ్ళను పొదివిపట్టుకొని 


మరో అడుగుకు ఆలంబనమౌతామో.. 


తలకెక్కినవాళ్ళ నడగకండి 
నిలదొక్కుకోలేక 
జారిపడినవాళ్ళ నడగండి 


మరీ బరితెగించిన మీరు 

మా ఒంటిచుట్టూ రహదార్లు వేసారు 
ఆ తాళ్ళతో మమ్మల్ను బంధిస్తారు 
అయినా మేం కోపగించామా 
బందిఖానా లని కుమిలిపోయామా 
ఎవరో ఒకరిద్దరు పోకిరోళ్ళు 

మీపై బండలు విసిరినా 


డా. సూరం శ్రీనివాసులు 


గెరిగీత 


మీ గుండెల నవి తాకరాదనీ 
మీ కండల నవి చదుమరాదనీ 
కొండదేవుళ్ళ కెందరికి 
కొలుపులు జరుపుతామో! 
కొండగోగుపూలతోనే 

ఎన్ని అలంకరణలు చేస్తామో! 
వాసన లేకపోతేనేం అవి 

మా ఇంటి అడపడుచులు 


15 


16 


నిన్నటి ఇసుక నడు 

నీటివెల్లువ కావచ్చు. 

నేటి మెరక నిన్న 

లోతైన అగడ్త అయ్యుండచ్చు 

కానీ యుగాలు గడచినా 
కొండతఅల మము 

గుర్తులుగానే మిగిలి 
కొండగుర్తులకు మూలమౌతున్నాం 


మీ సంకల్పబలం కూడా 
మా చుట్టూనే తిరుగుతుంటుంది. 


తాజ్‌ మహల్‌ వరకు కొందరి నడక 
ఆ కూలీల త్యాగకళ 

మరికొందరి కెరుక 

ఇద్దరి లక్ష్యాలనూ కలబోసి నిలిపిన 
మా బుడతల మహాస్థిరత 
జాతిచరిత్రలో మొక్కవోని తునక 


మా శిఖరాలు గగనాన్నంటుతాయి 
మా పాదాలు వాతాళం తాకుతాయి 
మీ మనికినీ, ఉనికినీ 

మేం నిలుపుతూనే ఉంటాం 
అయినా విర్రవీగం 


డా. సూరం శ్రీనివాసులు 


గెరిగీత 


సగం సగం జ్ఞానంతో 

చెలరేగే సాహసం చేయం 

మా మేరువూ మా వింధ్యమూ 
పొగరెక్కి పోటీపడ్డా 
మహర్షిమహత్వానికి లొంగి 
మేరువు తేరుకొని తలవంచింది 
వింధ్య వివేకంతో వన్నెకెక్కింది 
మీకు ఆ అవసరం లేదు 
మీరందరూ మహర్షులే 

కాలం కల్పించిన కాళ్ళతో 
కదం తొక్కుతూ మెరిసే వాళ్ళు 


కొండకూ కొండకూ నడుమ 

ఖాళీ కనిపిస్తే చాలు 

అడ్డంగా గోడలు కట్టేస్తారు 
అహర్నిశలూ మమ్మల్ను తడుపుతారు 
బండలం కాబట్టి సరిపోయింది గానీ 
నాని మెత్తబడితే మీరక్కడుంటారో 
మా వెన్నబంతి (butter ball) 
మీకు వినోదస్థానం 

దూరంగా నిలబడి 

దాన్ని పైకెత్తుతున్నట్టు 
నిశ్చలఛాయాచిత్రాలు 

పాపం దానికే మాయలూ తెలీవు 
ఎప్పుడు జారి దొర్లితే 

ఏ చేయి నలుగుతుందో అని భయం 


17 


18 


అందుకే 
ఎప్పుడు నిలిచిందో ఏమో 
అలాగే సమాధిలో ఉండిపోతోంది 


మాతో 

మీకు పరాచకాలు కాకపోతే 
ఉన్నచోటునుండీ కదలని మాకు 
ఏ చోటా నిలవని నదీమతల్లితో 
పరిచయాలూ, ప్రణయాలా? 
పర్యవసానంగా 

చిట్టెలుకల (గిరిక)జననాలా? 


మీ దేవాలయాల గోపురశిఖరాలకు 
మా శిలావలయవిలయాలే ఆహార్యం 
గుహోపాంత మౌనముద్రుల 
ఉపాంశుజపాలే మా వాచికం 

సత్త పసంపన్నసానుసంవేశ నమే 

మా సాత్తికభావసమదర్శనం 
గిరిచరతరుచరసమస్తకళలూ 
ఆంగికతా రసరూపకర్ణణలు 
అయినా మేం నటులం కాము 
రసదోషంతో జగతిని ముంచెత్తలేము 


కాల మెంతగా కవ్వించినా 

కాలు కదపని కళాకారులం 
లోక మెంతగా నొప్పించినా 
నోరుమెదపని రసాధారులం 


డా. సూరం శ్రీనివాసులు 





తరుగీత 


1 


ఓషధులమై ఏనాడో ఉదృవించాం 
ఆహారంలో భాగమై అనాదిగా ఉన్నాం 
రుచులకు రూపకల్పన చేస్తూ మురుస్తాం 
సుగంధస్వభావాలమై తరిసాం 
ఉద్భిదాల మనిపించుకున్నా 
హృద్భిదాలం కాకుండా విరుస్తాం 


అనంతాకాశంగా విచ్చుకున్నా 
మూలాలు మరువని మూర్తిమత్వం 
పారిపోయే మబ్బులనూ 
చిరుగాలులతో పలకరించే తత్త్వం 
మబ్బుముక్కలు 

మా కొమ్మల్లో చిక్కుకున్నా 
తల్లివేరుదాకా తరలించుకుపోయి 
ఆప్యాయంగా కౌగిలించి 

ఆర్టమైన ఆ శరీరాలతో 
మమైకమయ్యే మాతృత్వరూపం 


కురిసిన ప్రతి ఆనందబాషానికీ 
కూరిమితో లెక్కలపత్రం 

ఆకు ఆకుమీదా అందంగా లిఖించి 
అర్చించే అలుపెరుగని బుజుత్వం 
తరతరాలుగా మా జీవనతత్త్వం 
కాలం గాయాలు చేసినా 
మంచునీళ్ళతో కడిగివేసికొని 
మరునాటికే మళ్ళీ 

నూతనంగా పుట్టి పెరుగుతాం 


21 


22 


అర్థాంతరంగా అంతంకాకూడదని 
అడ్డంగా నరికినా కిందనుంచీ చిగురిస్తాం 
దహనమై పోతున్నా సరే 

వేయినోళ్ళతో చిటపటలతో వినిపిస్తాం 


ఉన్న తావునే ఉండి 

ఎదగటమే మా ఆదర్శం 
ఆదర్శంలాంటి ఆకాశాన్ని 

నెత్తిన మోయటమే మా ఆనందం 
మేం మోస్తూ ఆపుతున్నాం గదా 
అందుకే అది మీమీద పడటం లేదు 
మేం చూస్తూనే ఉన్నామనే 

అది మీకు గొడుగుపట్టేది 

మేం మోస్తూనే ఉన్నామనే 
దిగంతాలలో అది 

మాకు దాసోహ మనేది 


ఏది అడ్డొచ్చినా 

ఎవరు మమ్మాపినా 

మాకు కోపతాపాలూ లేవు 
ఘర్షణలూ ఎగిసిపాట్లూ లేవు 
మా దారిని మళ్ళీంచుకుంటాం 
మళ్ళీ ధీమాగా 

మా ఎత్తులకు మేము చేరుతాం 
ఒక వంక ఏర్పడితే మాత్రం ఏం 
అదీ అందమే నెలవంకలా 

అదీ బంధమే ముడిముద్దులా. 


డా. సూరం శ్రీనివాసులు 


తరుగీత 


2 


పుడమిగుండె బ్రద్దలుచేసి 
పుట్టుకలని మురిసినవాళ్ళం 
గాలి నీడ తన బిడ్డలకిచ్చి 
బుణవిముక్తి నందినవాళ్ళం 
మట్టిలోని వాసనలన్నీ 
మమతలుగా మలిచినవాళ్ళం 


నీటిమీది బుడగలకోసం 
నాచుపీచుగా నిలిచినవాళ్ళం 
నింగినంటగలిగిన కానీ 
నేలకంది నిలిచేవాళ్ళం 
బ్రతుకు భారమయ్యే కొద్దీ 
పుట్టుతావు పైకొరిగేవాళ్ళం.. 


లోన లోన తనువెల్ల తపనతో 
శమీరూపమై పెరిగేవాళ్ళం 
అరణులమై చిలికినంతనే 
అగ్గిరవ్వగా రగిలేవాళ్ళం 
అనుభవాలతో అలసిన పక్షికి 
ఆశ్రయమై తోడుండేవాళ్ళం 
సాక్షిమాత్రమై నిలిచిన పక్షిని 
సత్తు చిత్తుగా కొలిచేవాళ్ళం 
జననమాదిగా మరణంవరకూ 
దర్భపోచగా తోడుండేవాళ్ళం 


23 


24 


శుష్కజీవనం గడ్డిపోచగా 
పాలధారగా పునరపి జననం 
పచ్చదనమ్మో ఎండిన బ్రతుకో 
పరులకోసమై నిలిచేవాళ్ళం 
చిదుగులమై చిరుదివ్వెలమై 
బడుగుబ్రతుకు వెలిగించేవాళ్ళం 


కళ్యాణపు కార్యదీక్షలో 
కాడితోడుగా నిలిచేవాళ్ళం 
పాడెగట్టినా సడలిని ధృతితో 
కదవరకూ మిము మోసేవాళ్ళం 
ఏడడుగుల అగ్నిహోత్రమూ 

మా తనువుల త్యాగఫలం 
ఏడుకట్ల సవారికైనా 

మేమే వెన్నెముక బలం 


కడలిదాటి పయనించే పక్షికీ 
నీటిమీద ఆధారం మేమే 
చినుకులవల చిక్కిన పక్షికి 
చింతలేని చిరుగూడుగ మేమే 
ఆకురాల్చ్బు కాలానికి కానీ 
చివురు లెసగు సిరికళలకు గానీ 
సాక్టులమై నిలిచేవాళ్ళం 
కాలమెంత కరిగిన గానీ 

కరడు గట్టి బ్రతికుండేవాళ్ళం. 


డా. సూరం శ్రీనివాసులు 


చెక్కలమై 

పరిమళభరమై 

మీ గుళ్ళను సుపవిత్రం చేస్తాం 
ముక్కలమై 

కలివిడిబలమై 

మీ ఇళ్ళను బ్రతుకంతా మోస్తాం 


అజ్ఞాతవాసంలో 
కొమ్మలమాటున 
ఆయుధాలు దాసాం 
మిత్రభేదజ్ఞానంలో 
తొట్టిలనుండైనా 
సాక్ష్యాలను పలుకుతాం 


ప్రసాదాల పంపకంలో 
ఆకుదొన్నెలం మేమే 
ఆకురాలు కాలంలో 
చలిమంటలం మేమే 
చలిమంటల తాకిడిలో 
మైపూతలం మేమే 
మైపూతల పరిమళాలలో 
అణువణువూ మేమే 
పల్లెబాటలో కాలువలుంటే 
దాటించే సేతువులం మేమే 


తరుగీత 


వల్లెవాటులో తేడాలుంటే 
పట్టి పట్టి సవరిస్తాం మేమే 


రాలిపోతున్న కాలంలో కూడా 
కంటనీరు కుక్కుకోకుండా 
రాబోయే చివురుల కోసం 
పండుటాకులం కదలికలన్నీ 
గలగలలై స్వరజతిగతులై 
బృందగీతికలనే పాడుతుంటాం 
బ్రతుకు నవ్వినా శ్రీహరితత్వం 
పండబారినా పీతాంబరత్వం 


నందనంగా మమ్మెంతగా 
మీరంతా చేరి కొలుస్తున్నా 
వినయంగా పాదాల దగ్గరే 
తలవాల్సే తత్త్వం మాది 


మా కళ్ళు మా వేళ్ళతోనే పొడిచినా 
మా ఒళ్ళు మా ముక్కలతోనే నరికినా 
మంటలమై మమతల వరమై 

మీ ఆకళ్ళనే తీరుస్తుంటాం 

ఎంత ఎత్తు ఎదిగినట్లున్నా 
అహంకారంతో హద్దులు మీరి 

మా కొమ్మలు మేమే నరుక్కొని 
విజయభ్రాంతితో విబ్ఞివీగం 

మీ కోసం మా రూపాలను కుదించి 


డా. సూరం శ్రీనివాసులు 


తరుగీత 


బోన్సాయి మొక్కలంటూ మురిసినా 
సఫలతతో తలెత్తుకు నిలవాలనే 
అనుక్షణమూ ఆలోచిస్తుంటాం 


ఆరుబయట నులకమంచాలమై 
అతిథిసేవలో తరిస్తూ 
ఆర్దతలను అన్వేషిస్తుంటాం 
పారువేటలో పల్లకీలమై 
ఉత్సవవిగ్రహాలను కుదుపుతూ 
ఊరెరిగింపులు జరిపిస్తుంటాం 


27 


28 


అన్నమూ మేమే 
ఆదరువూ మేమే 
ఆన్వాదిస్తూ తినటానికి.. 
ఆధారమూ మేమే 
ఆధేయమూ మేమే 

వేళ కాకలి తీరటానికి 


ఎంతచెట్టు కంత గాలంటూ మీరు 
కులాసాగా ఖర్చులు పెడుతుంటే 

అదే సూత్రం ఆద్యంతం చదివిన మేము 
దిలాసాగా తనుత్యాగాలు చేస్తుంటాం 
ఇవ్వటంలోని ఆనందమే 

ఇహపరాల పాథేయమంటాం 

అందుకే 

మా గడ్జిపోచైనా సరే 

మీ ఊపిరికోసం తానూ కదిలి 

గాలిని కూడా కదిలిస్తుంది. 


ఇప్పుడిప్పుడే భయమేస్తోంది మాకు 
మళ్ళీ పుట్టడం మరచిపోతామేమో!! 
దావాగ్నికి అడవంతా బలియైనా 

మళ్ళీ బతికి బట్టకడుతూనే ఉన్నాం 
తుఫానులకు మొదలంటా కూలిపడినా 
మళ్ళీ ఎలాగో చిగురిస్తూనే ఉన్నాం 
శిశిరంలో తనువెల్లా శిథిలమైనా 

ఆమని వచ్చి పలకరించగానే 

ఆకుతొడిగి పరువు కాపాడుకుంటున్నాం. 


డా. సూరం శ్రీనివాసులు 


తరుగీత 


వేళ్ళ తో సహా పీకి 

క సమాధులు కట్టి 
స్మారకచిహ్నాలుగా 

రంగుపూలు కడుతుంటే మాత్రం.. 
క్షేత్రబీజచర్చలు 

గొప్పగా చేసే మనుషులు 
రెండింటికీ తిలోదకాలివ్వటం 
హేమంతబాష్పంలా 

మా కళ్ళు తడుపుతుంటుంది. 

మా వేళ్ళు మంటగలుస్తున్నా 
ఆవిరిపట్టి 

ఆత్మరక్షణ చేసుకుంటాం 
వాలఖీల్యమహర్లులమై 

కుండీల్లో కొలువీతీరుతాం 
తలక్రిందులుగా నైనా వ్రేలాడుతూ 
జరుత్క్మారునికై నిరీక్షిస్తాం 
నాలుగుచుక్కలు నీళ్ళు పోస్తే 
మనీష్తాంట్లమై a పెంచుతాం 
నాలుగు గాట్లుపెట్టి వదిలితే 
కల్లుముంతలమై శ్రమలు వంచుతాం 
ఎన్నాళ్ళయిందో మీరు 

కనులారా చూసి నాగేటిచాళ్ళు 
మటితో మనిషిబంధానికి 

అవే మేం వేసిన పునాదిరాళ్ళు 
ఒకవైపు నరుకుతున్నా 

మరోవైపు చివుళ్ళతో పలుకరిసాం 
సిగ్గునంతా అత్తపత్తిలో దాచి 
సిగ్గులేనివాళ్ళమై పులకరిస్తాం 


29 


5 


పక్షుల మహానగరాలం మేము 
తేనెపట్టుల నిధినిక్షేపాలం మేము 
గిజిగాళ్ళ గూళ్ళలో గిలిగింతలం మేము 
కావిళ్ళబరువుతో కాశీయాత్రలం మేము 


మీకు నచ్చని బ్రహ్మరాక్షసులను 

మా మీదికి మీ రెక్కిస్తారు 

పిల్లల్ను భయపెట్టే కొరివిదయ్యాలను 
మా కొమ్మలకు మీరు వ్రేలాడదీస్తారు 
మేము మాత్రం 

ఎండలు మండిపడే వేళలోనూ 
మందహాసాలమై వెలుగులీనుతాం 
పూజావసానమంత్రపుష్పాలలో 

మీ అరచేతిలో పువ్వుల మవుతాం 


అట్లతద్ది రోజు 
ఉయ్యాలలమూ మేమే 
విజయదశమినాడు 

గెలుపు సంకేతాలమూ మేమే 
మకరసంక్రాంతికి ముందు 
భోగిపళ్ళమూ మేమే 
ఆదమరచిన కాలానికి 
ఆకులన్నీ రాల్చుతూ 
మేల్కొలుపులు పాడేదీ మేమే 


డా. సూరం శ్రీనివాసులు 


తరుగీత 


మరో సంవత్సరమై అది లేస్తే 
అన్నీ రుచులు కలబోసి 
స్వాగతించేదీ మేమే 


పాపారాయుడి పౌరుషానికి 
మా తాండ్ర ఇచ్చిందే బలం 
ముక్కుతిమ్మన కవిత్వానికి 
మా పారిజాతమే కలం 
గోదాకళ్యాణానికి మా 
సూత్రితసుమాలే మూలం 
పొగరులేదని ప్రకటించాలన్నా 
మా టెంకాయే మీకు తావలం 


మా జనపనారలు చుట్టుకునే 
మీరు మౌనధ్యానాలు చేస్తారు 
మా కర్రపుల్లలు పట్టుకునే 

మీరు ఆధిపత్యన్వాము లవుతారు 


అతలమైనా తరువులమైనా 
అంతరువులు తెలియనివాళ్ళం 
ఎంత చెట్లో అంతగాలినీ 
అడగకపోయినా ఇస్తాం 


వికాసంలోనూ వినయం 

ప్రకృతి మాకిచ్చిన ఫలం 
వినాశంలోనూ అహం 

మీకు మీరుగా త్రవ్వుకున్న కులం 


31 


32 


మమ్మల్ను తలక్రిందులు చేస్తూ 
ఆధ్యాత్మికతను అధ్యయనం చేస్తారు 
మిమ్ముల్ను తలక్రిందులు చేసినా 
మమ్మల్ను నరకటం మాత్రం మానరు 


మా ఆకులమీది మహాకృతులతో 
మేము చిరంజీవుల మయ్యాం 
తొలిపలుకుల వెలసిన నెలతుకకు 
అక్షరాలా బుణగ్రస్తుల మయ్యాం. 


డా. సూరం శ్రీనివాసులు 





జలగీత 


1 


మా మీద గీతలు వ్రాసినా 
మానవులకు నీతులు చెప్పినా 
నిలిచేవి కావని నిక్కచ్చిగా పలికినా 
వినకుండా ప్రయత్నించావ్‌ 
తొలిబిందువే క్షణాల్లో ఆవిరై 
చెప్పకుండానే అంతరించిపోయింది 
ఇప్పుడెందు కాందోళన 
ఏదినకరస్పర్శ ఎలా తగిలిందో అని... 


వర్తులత్వం మా రూపం 
చలనశీలత మా నైజం 
హరిశ్చంద్రచక్రవర్తిలా 

అక్కదే ఆగిపోలేము 

ప్రహ్లాదుని మనవడిలా 
పాతాళానికీ పడిపోము 
మూడడుగుల వామనుడి తావునూ 
ఒకే ఎత్తిపోత అడుగుతో 
ఆక్రమించబోయెది మేమే.. 


కాలం కదలికకు ప్రథమసాక్షులం మేము 
చీకటివెలుగులకు చిరునామా ఇచ్చింది మేము 
సతూ, అసత్తూ మీరెరుగని నాటినుండీ 

మాకు విషువతూ వినికిడి జ్ఞానం కాదు 
ఎంతవయస్సు మీద పడుతున్నా 

ఆగని.. ఆటుపోటులూ ఆగని ..జీవనం మాది 
స్తబ్బుగా.. కురవని మబ్బుగా 


35 


36 


జీవాత్మపరమాత్మల దగ్గరే ఆగిన 

మీ మేధను గురించిన తలపోతలతో 
ఎత్తిపొడిచే నురగనవ్వులూ మావే 

కదలికల గొలుసులు కలుస్తుంటేనే కాలం 
బిందువులన్నీ ఒకటిగా అంతర్లీనమైతేనే జలం 


నేలతో కలిసి పైరుల మయ్యేదీ మేమే 
పైరుకు ప్రాణం పోసి పంటలమటయ్యేదీ మేమే 
మాతో నెయ్యం కడితేనే 

మీ వీయ్య మన్న మయ్యేది 

మాతో మమత్వం పెనవేసుకుంటేనే 

మీ బీళ్ళు పంటపొలాలయ్యేది 


మా తుంపరలు మీదపడితేనే 
మీ అన్నం ప్రసాద మవుతుంది 
మా నమోధారలతో అభిషేకి స్తేనే 
మీ కోరికల పుట్ట చమకిస్తుంది. 


అంతా ఆవరించగల అద్భుతశక్తి మాకున్నా 
నేలకూ ఇంత చోటివ్వగల నిండుదనం మాది 
ఆనకటలు కటి అరాంతరంగా ఆపినా 
అనుమతించినప్పుడే సాగే క్రమశిక్షణ మాది 
మా తాకిడిని మీరు భరించలేరని 

నేలరాలే ముందే చిద్రుపలమై చెదురుతాం 
మా వేగాన్ని మీరు తరించలేరనుకొంటే 
మాలో మేమే సుళ్ళుతిరుగుతూ కదులుతాం 


డా. సూరం శ్రీనివాసులు 


2 


వేల దాటే ప్రయత్నం 

తీరం తాకకుండానే బ్రద్దలు కావటం 
మా నిరంతరబహిరంగ ప్రదర్శన 

దాటితే కరతాళాలతో అభినందించాలనో 
భంగపడితే చప్పట్లతో వెక్కిరించాలనో 
మీరు గుమిగూడుతూనే ఉంటారు 


మా ప్రదర్శనా, మీ ప్రోత్సాహం ఎలా ఉన్నా 
తీరంలోని చిరువ్యాపారుల కళ్ళలో 

ఆ పూటకు సరిపడే ఆనందమై 

మా ప్రయత్నం పులకించి పలవరిస్తుంది 

ఆ రాత్రంతా మరునాటి సాఫల్యం కోసం 
ఒద్దికలు దిద్దుకుంటూనే ఉంటాం.. 


మా ప్రదర్శనకు విరామమే లేదట 
విసుగెత్తి మేమే విరుచుకపడేదాకా.. 
మధ్యమధ్యలో మీరు ఆవేశంతో 
యుగాంత మని గ్రంథాలు రచించి 
వెర్రబాగులవాళ్ళను నమ్మించినా 
మమ్మల్ను జడబుద్దు లనుకోకండి 
వ్యాపారరహస్యాలు మాకూ తెలుసు 
మేమేమీ విరగం, తరగం, కరగం.. 


పిల్లలకు మేమంటే ఇష్టం 
అడ్డంగా ఒక గీతగీచి 


జలగీత 


38 


కింద ఇంత నీలం రంగు పులిమితే 

మా బొమ్మ గీచెయ్‌ గలుగుతామని.. 
పెద్దలకూ మేమంటే మక్కువ 

అడ్డదిడ్డంగా ఎలా మాటాడుకుంటున్నా 

మా ఇసుక కూడా మౌనంగా వింటుంటుందని 


అల బ్రద్దలైందన్న ఆవేశంతో, కసితో 
పిల్లల కలల కట్టడాలనూ 

గుళ్ళూ గోపురాలనూ, పిచ్చుకగూళ్ళనూ 
కూల్చుతూనే ఉంటాం తెలిసి తెలిసీ.. 
మా వెనుక ఉన్న ఒత్తిడి అలాంటిది 
నిలకడెరుగని జీవనసంపుటి మాది 


సంధ్యాకాలమైళతే చాలు 

మా తీర మొక మాయాబజారు 
నిరంతరచంచలవ్యాపారకేంద్రాలు 
మా సికతామయసౌందర్యసారాలు 
దిగుమతులే కానీ ఎగుమతులుండవు 
అక్కడ తొక్కలే కానీ లెక్కలుండవు 


ఎందరి అడుగుజాడలు 

మా ఇసుకబాటలపై పడినా 
ఎందరి పాదాల స్పర్శ 

తడిసిన మా తీరాన్ని తాకినా 

ఏ ఒక్క అలకూ శాంతి కలుగలేదు 
ఏ ఆక్రోశమూ ఇప్పటికీ ఆగలేదు 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


పాదవాసి గల మనుషులు 

ఈ గోళంలో ఇంకా పుట్టలేదా? 
పుట్టినా మా గుండెఘోష 

ఆ చెవుల కింకా చేరలేదా? 


విరిగిపడే ప్రతి అలా 

విశ్వమానవుల కొక విన్నపం చేస్తుంది 
భంగపాటులోనూ 

తీరం చేరే దారి దొరుకుతుందనీ, 
అక్కడే సేదదీరటం నచ్చకపోతే 

మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండవచ్చనీ.. 


39 


40 


3 


ఆవిరై మబ్బుగా మారినా 
అంతఃకరణంలో ఒకటే అలజడి 

మళ్ళీ వీందువులమై, కాల్వలమై 
వాగులమై, వంకలమై 

జలపాతాలమై, నదులమై 

పుడమినంతా తడుముతూ 

ప్రాణులను పలుకరిస్తూ 

ఆనంద ఘనరూపంగా 

అందరి గుండెల్లో నిలవాలనీ 

రేవునుండీ తావుకు, తావునుండీ రేవుకూ 
సంస్కృతిఫలాలను మోస్తూ తరించాలనీ.. 


రెండు గనుముల మధ్యలో 
పిల్లపంటకాలువలమై 

స్వచ్చతకు సాక్ష్యంగా మేముంటాం 

మా నైర్మల్యానికి సంకేతంగా 

అడుగున ఇసుక బంగారమై కనిపిస్తుంది 


మా పై వాలి, మమ్ము తాకుతూ 
సుతారంగా కౌగిలించి, తరించే 
గడ్డపోచను ఏ తూనీగో తాకినప్పుడు 


ఆ రెండింటికీ పులకరింత 
మాలో మాత్రం పరమానందం పల్లవించి 
చక్రభ్రమణాలు చేసాం క్షణకాలం పాటు.. 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


పరిచిన బంగారురేకు మీద 
ముత్యాలు చల్లి నట్టు 


అక్కడక్కడ బుల్లి బుల్లి గవ్వలూ, శంఖాలూ... 


నృత్యం చేస్తూ, ఈదులాడుతూ 
సన్నసన్నవాముపిల్లలు 

చలాకీగా మాలో తిరుగుతుంటే 
పట్టుకొని ముద్దాడాలనిపించదా? 
పంటకాలువనే పరమపదంగా భావించి 
శేషజీవితం గడపాలనిపించదా?.. 


ఆ గట్టుకానుకొని 

నీటిఅంచున సేదతీరుతున్న 
కర్మాటకకళామతల్లులు 

అడుగుల సవ్వడితో అదిరి 
అర్దనేపథ్యంతోనే 

హడావుడిగా పారిపోతుంటే 

అడ్డంగా ఉన్న కప్పపిల్ల వేసినగెంతు 
కళ్ళముందు బొమ్మగా మిగిలిపోదా?.. 


సముద్రమంత కాకపోయినా 

మేమూ జలనిధులమే గదా 

మాలోనూ పిల్లసుడిగుండాలూ, బుడగలూ, 
అలల అవతారాలూ మడతలు మడతలుగా 
వరదలంత కాకపోయినా 

మావీ పరుగులే గదా 

మాతోడుగానూ నురగలూ, పురుగులూ 
దొర్లిపదే రాళ్ళ నలుసులూ, పొలుసులూ.... 


41 


మా పంటకాలువల్లోనూ 
రాక్షసరూపాలుంటాయి 

తోకలేని కోతిమూకలు 
ఒక్కగెంతుతో వాటిని దాటుతారు 
గెంతలేని వంతగాళ్ళు 
కొయ్యవంతెనపై కాలెట్టి దాటుతారు 
పెద్దగట్లమీద మొలిచి పెరిగిన 

చెట్ల కొమ్మలే మా వంకరవంతెనలు.. 


ఎప్పుడైనా అనుభవించారా? 
ఒకవైపు మా లోని పచ్చదనాన్ని 
పరవశించిపోయి చూస్తూ, 
మరోవైపు ఏపుగా పెరిగిన పైరును 
సుతారంగా తాకి మురుస్తూ, 
ఆకుపచ్చని అంచులమధ్య 
తెల్లనిబాటలో నడుస్తూ, 
పసిరికలా పరుగెత్తలేనందుకు 
మనస్సు మథనపడటాన్ని.. 


మాలోనూ త్రివేణీసంగమాలుంటాయ్‌ 
మూడు కాలువలుగా మేము చీలేచోట 
మధ్యలో త్రికోణంలాంటి సంగమన్థానం 
లోతు పిక్కబంటే అయితేమాత్రం ఏం 
వానలవేళలో అడుసుతొక్కిన కాళ్ళకు 
ప్రక్షాళన.. పవిత్రీకరణస్థాన మదే 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


బుడతలూ, ముదతలవాళ్ళూ 
వడివడిగా దాటగలిగినా 

పావడాలు తడవకుండా పడతులు 
అడుగు ఎత్తి అడుగేస్తుంటే 

అలలను వెనక్కు లాగేస్తాం 
మూడుపాయలుగా చీలి ఉన్నా 
మేము ఏకాభిప్రాయంతో సహకరిస్తాం 
నిరంతరం రసమయం మా జీవితం 
నాల్నాళ్ళ ముచ్చటే అయినా 
అన్నదాత మళ్ళీ ప్రాణదానం చేస్తాడు 
తానెప్పుడూ బుణముంచుకోడు.. 


43 


44 


4 


ఎక్కడో దూరంగా నా హృదయంలో 
అల్పపీడనం ఆరంభ మవుతున్నదంటే 
ముందుగానే అలల త్వరణాన్ని పెంచి 
తీరంలోని ఇంటింటికీ కబురుచేస్తా 
అందరి పాదాలకూ మొక్కుతూ 
హడావుడిగా దూరంగా పొమ్మంటా 
తీరాన్ని కాపాడే మీరన్నా 

మిమ్మల్ని కాపాడే తీర మన్నా 
నాకంత మక్కువ 

అలలు పుట్టినప్పటినుండీ 

అలలలో అలజడి పుట్టినప్పటి నుండీ. 


ఆరని బడబకు తనువు ఆవిరైపోతున్నా 
నదీమతల్లుల సాక్షిగా 

నేను నిత్యమూ నిండుగానే వుంటా 
వచ్చిపడే నీళ్ళను అచ్చంగా కాపాడి 
ఆవిరిచేసి అందించటమే అనాదిగా నా పని 
మధ్యలో ఏనాడూ ఏ బుతువులోనూ ఆపని 
నిత్యనూతనసౌదామని 


చెలియల కట్టమీదచేసే చారలగుర్తులు 

మాకు మేమే నాటుకునే సరిహద్దురాళ్ళు 

వేల దాటాలనే ఆరాటం లేకున్నా 
జడనిధులం గదా ఎప్పుడేం చేస్తామో అని గిలి 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


అమృతంభాండాలూ మాలోనే ఉన్నా 
ఏదో లేనట్టు ఒకటే ఆరాటం 
ఆమౌనం వెతుక్కునే భాషే 

మాలో నిరంతరఘోష 


మాకు మేమే సాటి 

గుండెలోతుల్లోనైనా 
జీవనవైశాల్యంలోనైనా 

ఎన్ని నదులు మాలో కలిసినా 

జలాన్ని జలధరాలుగా చెసి 
అభ్రమార్గంలో అందించటమే తప్ప 
మేము దాచుకొన్నదేమీ లేదు. 

అప్పటికీ ఇప్పటికీ మాకు 

ఆస్తులూ పెరగలేదు అప్పులూ పెరగలేదు. 


రొయ్యలు పెంచాలంటే మా నీళ్ళే కావాలి 
ఉప్పుకయ్యలు కట్టాలంటే మా నీళ్ళే కావాలి 
మా ఉప్పు తింటారు కానీ మా నీళ్ళు తాగరు 


మాలో రాళ్ళున్నాయ్‌, రత్నాలున్నాయ్‌ 
చమురూ ఉంది, సౌందర్యమూ ఉంది 
మనుషులే లేరు.. 

అందుకే అవి అంత భద్రంగా ఉన్నాయి 


నింగీ నేలా కలిసిన చోటునుండీ 
మా ప్రస్థానం మొదలవుతుంది 


45 


46 


అక్కడే సూరీడు పొటమరించేది 
అక్కడనుండే 

వెలుగు వాకిళ్ళలో విస్తరించేది 

అప్పుడే 

ప్రకృతి ఒళ్ళు విరుచుకుంటూ 
ప్రపంచమంతా కమ్ముకునేది 

ఆ క్షణంలోనే మానవజాతి 

మా తీరంలో తారట్లాడాలనుకుంటూనే 
ముసుగుదన్ని మూల్లుతూ పడుకునేది 


మాకేమో 

సృష్ట్యాదిసూర్యోదయంలో కలిగిన పులకింత 
ఇప్పటికీ తనువిభ్రమాలను ఆపకుండా 

అలలు అలలుగా బయటపడుతుంటుంది 
మీకు చెప్పాలని నురగలు క్రక్కుతూ వస్తాం 
అయినా ఎందుకో గానీ గుండె బద్దలవుతుంది 
మీ పాదాలపై ఒట్టుపెట్టి 

అదే వేగంతో వెనుదిరుగుతాం 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


5 


అప్పుడప్పుడూ పొల అలకలతో 
ఘనీభవించటం మాకూ తెలుసు 
వానరాళ్ళమై మబ్బులమాటున 
నేలకు జారటమూ తెలుసు 

అయితే ఆ అలకలు క్షణికాలే 
అంతలోనే నీరుగారి నీరుగా మారి 
పానీయపాథేయరూపంతో 
పదుగురినీ పలకరించటమూ తెలుసు 


హేమంతంలో మంచుగా మారి 
ప్రకృతికాంత పచ్చకోకపై 

పదిలంగా పరిచిన ముత్యాలమై 
పరవశించిపోవటమూ తెలుసు 
ఆకుల అంచుల నుండీ బిందువై జారి 
రాలిన పండుటాకుపై పడి 
కుశలప్రశ్నల నడగటమూ తెలుసు 
ఆర్ద్హతను అలమటమూ తెలుసు 


ఆవిరిగా మారి అంబరాన్ని అంటుతాం 
మంచుపొగరూపంతో ప్రపంచాన్ని కప్పేస్తాం 
అయినా అందరికోసం సీచైర్గతిలోనే ఉంటాం 
బొట్టుబొట్టులోనూ జీవలక్షణాన్ని నింపి 
అలమటచెందిన తనువుల కర్పణచేస్తాం 


47 


48 


మా గురించి రాయని భాష లేదు 

మా తాకిడితో పులకరించని సంస్కృతీ లేదు 
సూర్యస్నానాలు మా తీరంలోనే బాగుంటాయి 
సంధ్యాకాలాల్లో మా ఇసుకతిన్నెలూ కుసుమిస్తాయి 
తమస్సాంద్రతలో మా తీరాలు 

చీకటితివాచీ లవుతాయి 

రేయికి స్వాగతం పలుకుతూ... 


మా నీరంలో వికాసాలు 

వేదాలు పైకుబికిన కాలంనాటివి 

మా తీరంలో విహారాలు 

కద్రూవినతల రాగద్వేషాల నాటివి 
మాలోని స్నేహశిలాజాలు 

మనిషి పుటకకు ముందునాటివి 

మా జలాల వయస్సు మాత్రం 

అప్పుడే ఎగిసి కురిసిన 

తొలకరి బిందువుల వయస్సు కన్న తక్కువే 


అఖండత్వానికీ అనంతత్వానికీ 

అనాది సంకేతం మేమే 

జలజీవకళలకు మేమే నెలవు 
తరంగనాదాలకూ మేమే కొలువు 
మానవజీవనానికి మా సవ్వడియే శ్రుతి 

ఏ శ్రుతినీ ఆశ్రయించకుండానే 
నిరంతరాలాపనం మేము వ్రాసుకొన్న కృతి 


డా. సూరం శ్రీనివాసులు 


జలగీత 


ఆర్టతకు ఆలవాలమైన 
అద్భుతజలలోకం మాది 

గిరులూ.. తరులూ..ఇంద్రధనుస్సులూ 
హరులూ.. కరులూ..శుష్కజీవనులూ 
మాలోనూ మహోన్నతాలే 
నూతనతరాల అన్వేషణలు 

మా బాటలోనే సాగుతాయి 
పాతతరాల ప్రబంధవాటికలు 
మాలోనే మహోజ్జ్వలంగా మెరుసాయి 


మా నదీతీరంలోనే 

ఆదికావ్యానికి అంకురార్పణ 

మా గంగానది కన్నకొడుకే 
మహాభారతానికి మూలభావన 
మా పై నావ నడిపిన చుక్కానియే 
వేదవాజ్మయానికి మేలిదీవన 


హాలాహలాన్నీ అమృతభాండాన్నీ 
కలిపి భరిసాం మేము 
కల్పవృక్షాన్నీ కామధేనువునూ 
స్వేచ్భగానే మననివ్వగలం మేము 


కొందరికి మేము అగాథం 
కొందరికేమో అనన్తం 
కొందరికి మేము దిగన్తం 
అందరికీ నిప్పునీటికుండలం 


49 


50 


వెన్నెలలో పొంగుతాం 

చీకటిలో పొంగుతాం 

ఆటుపోట్లకు గురి అయినా 
అంతలోనే సర్దుకుంటాం 
కుదురుతప్పని చైతన్యమై 
కూలంకషంగా సాగుతూనే ఉంటాం 


డా. సూరం శ్రీనివాసులు 


కవి పరిచయం 


డా. సూరం శ్రీనివాసులు 


జననం 
తల్లిదండ్రులు 
విద్యాభ్యాసం 


ప్రాథమిక విద్య 


ఉన్నత విద్య 


కళాశాల విద్య 


ప్రైవేటుగా 


ఉద్యోగం 


: 03-06-1951, నెల్లూరు 
: కడయింటి శేషమ్మ, సూరం హనుమంతయ్య 
: 20 సం॥ వయస్సు వరకు నెల్లూరులోనే 


: 1-3 తరగతి ఎయిడెడ్‌ ఎలిమెంటరీ స్కూల్‌, 


అత్తితోట అగ్రహారం 
4-5 తరగతి ఎయిడెడ్‌ ఎలిమెంటరీ స్కూల్‌, 
ఉస్మాన్‌ సాహెబ్‌ పేట 


: 6-8 తరగతి - వి.ఆర్‌. హైస్కూల్‌ 


9-ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. - వేద సంస్కృత పాఠశాల 
- 1967, మూలపేట 


: సాహిత్య శిరోమణి, వేద సంస్కృత పాఠశాల - 1967, 


మూలపేట (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రథమ 
స్థానం) 


: పిఒ.ఎల్‌. 1975, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌, వాల్తేరు. 


భాషా ప్రవీణ 1976, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌, వాల్తేరు. 
ఎమ్‌.ఎ. (సంస్కృతం) 1977, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌. 
ఎమ్‌.ఎ. తెలుగు 1978, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌, 
వాల్తేరు. పి. హెచ్‌.డి. 1986, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ 
వాల్తేరు. 


: 1971 - 1972, ఎన్‌.వి.ఎస్‌.ఓ.ఎన్‌. స్కూల్‌, 


చేకూరపాడు, ప్రకాశం జిల్లా. 


51 


లెక్చరర్‌ : 1972 - 1976, ఓరియంటల్‌ కాలేజ్‌, ఏలూరు & 
ఓరియంటల్‌ కాలేజీ, చిననిండ్రకొలను. 
1976 - 1080, ఓరియంటల్‌ కాలేజీ, పొన్నూరు. 
ప్రిన్సిపల్‌ : 1980-1990, ఓరియంటల్‌ కాలేజీ, తాడికొండ. 
1990-2009, ఓరియంటల్‌ కాలేజీ, తిమ్మసముద్రం 
పార్ట్‌ టైమ్‌ లెక్చరర్‌ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (1 సంవత్సరం) 
Visiting Fellow : రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి. (2008-09) 
Adjudicator : For Several Dessertations Submitted for Ph.D 
పురస్కారాలు : - ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఉత్తమ గ్రంథం 
బహుమతి - 1979 'సంస్కృత భాణ సాహిత్య' గ్రంథం 
- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే ఉత్తమాధ్యాపక బహుమతి- 
1981 
- తెలుగు వెలుగులు - శ్రీనాథపీఠం-1987 
- పుష్పకిరీట సన్మానం, చెన్నె 
- ఉగాది సాహితీ పురస్కారం, లలితకళా పరిషత్‌, 
చీరాల-2001 
- బహుముఖ ప్రజ్ఞ పురస్కారం, సహజ సాహితి 
చీరాల-2009 
- సిపి.బౌన్‌ సాహితీసేవాపురస్కారం, బెంగుళూరు - 2020 నవంబర్‌ 
- 1970 విద్యార్థి దశ నుండి వివిధ ప్రాంతాలలో అవధాన 
సభలలో సన్మానాలు, బిరుద ప్రదానాలు. 


వృత్తిపరంగా నిర్వహించిన బాధ్యతలు 


Member, Academic Council, Acharya Nagarjuna University. 
2. Member, Academic Senate, Acharya Nagarjuna University. 


Member, Board of Studies in Oriental Languages, Aharya 
Nagarjuna University. 


4. Adhoc PG Board of Studies (Sanskrit), Acharya Nagarjuna 
University. 


Person, Refresher Courses 


P.R.O., Oriental College, Resource Teachers Association (AP) 


52 


ప్రచురణలు 
సౌమనస్యము (ఖండకావ్యం - పద్యం) - 1979 
సున్నితపుత్రాసు (వచనకవితాసంకలనం) - 2002 
సంస్కృతభాణసాహిత్యము (విమర్శ) 
(ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహూమతి 1979) 
సంస్కృతప్రహసనసాహిత్యం (విమర్శ) - 1986 
Hasya and Prahasana : A Critical Study (Ph.D..thesis) - 1989 
మత్తవిలాసప్రహసనము - తెలుగు అనువాదం - 1974 


పూజాకుసుమమ్‌. (రేడియో నాటకం..సంస్కృతం) - 1987 
కరావలంబమ్‌. ( ॥ n + 1985 
ధూరానుభవభాణః (సంస్కృతం) 

. గురువరరంజనభాణః (| ) 

. కవిజనమండనభాణః (| ) 

. నటసమాగమభాణః ( ॥ ) 


. నికష( విశ్వధర్మవాణ మాసపత్రిక సంపాదకుడుగా వ్రాసిన 


సంపాదకీయాల సంకలనం) - 2009 


. రుక్మిణీశవిజయమ్‌ (సంస్కృతమహాకావ్యానికి విస్తృతంగా తెలుగు వ్యాఖ్య) 

. భవానీ భారతి (అరవిందుని సంస్కృతకావ్యానికి తెలుగు వ్యాఖ్య) - 2019 
. దశావతారస్తోత్రమ్‌ (వాదిరాజతీర్థరు రచనకు తెలుగువ్యాఖ్య) - 2019 

. శివానందలహరికి జ్యోతిష్మతీ వ్యాఖ్య 


( సంస్కృతంలోనే - వ్యాకరణవిశేషప్రస్తావనతో ) - 2020 


. రాధాషోడశ నామస్తోత్రం (అర్థతాత్సర్యాలు) - 2020 

. కుమారసంభవమ్‌(కాళిదాసరచితమ్‌) (అష్టమసర్ల - తెలుగులో వ్యాఖ్య) - 2021 
. ధాతృప్రశ్నః అథవా వేదాన్నమబ్దనమ్‌ - 2021 

. భారతనిరుక్తి - నన్నయరుచిరార్థసూక్తి - 1983 

. భారతనిరుక్తి - తిక్కన సరసోక్తి 

. భారతనిరుక్తి - ఎజ్జిన ధర్మోక్తి 

. జనహిత వ్యాఖ్య (ఆంధ్రమహాభారతము - విరాటపర్వము) - 1989 

. జనహితవ్యాఖ్య (ఆంధ్రమహాభారతము - ఉద్యోగపర్వము) - 2000 

. జనహితవ్యాఖ్య..(నిర్వచనోత్తరరామాయణము - తిక్కన) - 2005 

. వ్యాసమహాభారతం - తెలుగువచనం - 2010 


(వ్యాసభారతానికియథాతథానువాదం ) 20 సంపుటాలు (6000 పుటలు) 


53 


28. మహాభారతము - తెలుగు 
(మూలం..అనువాదం..విశేషాంశాలు..గీతాప్రెస్‌..గోరఖ్‌ పూర్‌ ప్రచురణ) A4 
సైజులో. 7.సంపుటాలు..7250 పుటలు - 2018 

29. శ్రీమహాభారతము (సంస్కృతం) విరాటపర్వము 
(జనహితవ్యాఖ్య - తెలుగులో - గీతాప్రెస్‌,గోరఖ్‌పూర్‌ ప్రచురణ) 2005 

(21 - 29 గ్రంథాలకు సహరచయిత డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి ) 


ఇతరాలు: 
1973 నుండి ఆకాశవాణి ద్వారా సంస్కృత పాఠాలు, సంస్కృత ప్రసంగాలు కథలు, 
ఏక పాత్రలు, సూక్తి సుధ, సద్వాణి, తెలుగు సాహిత్య ప్రసంగాలు - 
1973 నుండి జాగృతి, భారతి, నాట్యకళ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, రచన, 
సమాలోచనమ్‌, గైర్వాణి, సుధర్మా, ఆత్మజ్యోతి, సంవిత్‌, సంస్కృత సమ్మేళనమ్‌ మొదలైన 
పత్రికలలో వచన కవితలు, విమర్శ వ్యాసాలు, శ్లోకాలు, నాటికలు ముద్రితాలు, 
బొమ్మలకొలువు - అసంపూర్ణ నవల - విద్యాజ్యోతిలో సీరియల్‌ 


1991 నుండి 'విశ్వ ధర్మ వాణి' పత్రికా సంపాదకత్వం 


కుటుంబ వివరాలు: 
శ్రీమతి : సులోచన 
కుమార్తెలు : 1. మాధవి, BE (Hons) M.S 
అల్లుడు : కావూరి శ్యామ్‌ సుందర్‌ 
మనవడు : శ్రీహర్ష 
మనవరాలు: గాయత్రి 


2. డా॥ సుషమ., M.B.B.S..D.O 
అల్లుడు : డా॥ ప్రవీణ్‌ కుమార్‌ 
మనవరాలు: వాహిని 


అభీష్టవిషయాలు : 1. అధ్యయనం, అధ్యాపనం 
2. ఆధ్యాత్మిక, అది భౌతిక జీవితాల మధ్య 
సమన్వయాన్ని సాధించేందుకు 
అనుగుణంగా విశ్లేషణాత్మక పరిశీలన 
3. ఆచరణ ప్రాధాన్యం 


54 


